సంపాదకీయం 


“ Head of Sankara, Heart of Buddha, Hand of Janaka, శంకరుని మేధస్సు, బుధ్దుని హృదయం, 
జనకుని హస్తం - మీ స్వంతం చేసుకోండి ! పూర్ణమానవులు కండి!” అన్నారు భగవాన్‌ శ్రీ సత్యసాయిబాబావారు. 

భారతదేశం ఈనాడు ఎదుర్కొంటున్న అనేక జటిల సమస్యలనుండి బయటపడి, దేశం సర్వతోముఖాభివృద్ధి 
చెందాలంటే ఆదిశంకరులవంటి మేధావులు, బుద్దునివంటి కరుణాహృదయులు, జనకుని వంటి నిష్కామకర్మయోగుల 
అవసరం ఎంతైనా ఉన్నది. 


ఆసేతు హిమాచలపర్యంతం, కాలినడకన పర్యటించి, ఆత్మవిస్కృతి చెంది నిద్రాణమైఉన్న జాతిని మేలుకొలిపి, 
నాలుగు మూలలా నాలుగు మఠాలను నెలకొలిపి, అద్వైత బ్రహ్మవిద్యా ప్రచారమును గావించి, భారతదేశం సమైక్యతను, 
సమగ్రతను, పరిరక్షించిన మహామేధావి, సమర్జుడైన సంఘసంస్కర్త ఆదిశంకరులు. 


ఈ దేశంలో హింసా ప్రవృత్తి హెచ్చు పెరిగి పైశాచిక (ప్రవృత్తి విశృంఖలంగా, విలయతాండవం చేస్తున్న దుర్దినాలలో, 
వ అదం స] 

(ప్రజలలో అహింసావాదాన్ని ప్రబోధించి, హింసా (ప్రవృత్తిని విడనాడేటట్టుచేసి, (ప్రేమతత్వాన్ని ప్రబోధించి, ప్రజలలో దయ, 
కరుణలాంటి దైవీ గుణాలను పెంపొందింపజేసిన కరుణామూర్తి గౌతమబుద్దుడు. 

సువిశాల సామ్రాజ్యానికి అధిపతియైవుండి కూడా, సకలరాజభోగాలను కలిగివుండి కూడా, ఆ సామ్రాజ్యం 
సిరిసంపదలతో విలసిల్లుతున్నప్పటికినీ, అట్టి భౌతిక సంపదల యెడల వ్యామోహమును విడనాడి, నిమిత్రమాత్రంగా 
ఉంటూ, ప్రజానురంజకంగా పరిపాలన కొనసాగించి ప్రజల మన్ననలను వాందిన నిష్కామకర్మయోగి, రాజర్షి జనక 
మహారాజు, 


ఈ ముగ్గురూ ముగ్గురే. జనకుని వంటి నిస్వార్హపరులైన పాలకులు, ఆదిశంకరులవంటి మేధాసంపత్తిని. 


కలిగిన మంత్రులు, బుద్దునివంటి కరుణాహృదయులైన నాయకులు ఈనాడు కావాలి. అట్ట వారి అవసరం ఈనాడు 
ఎంతైనా ఉన్నది. అప్పుడే ఈదేశభవిష్యత్తు ఉజ్జ్వలంగా ఉంటుంది. 

మానవజీవితంలో ఈ Three 'H' (Head, Heart, Hand) లు చాలా (ప్రధానమైన పాత్రను పోషిస్తున్నాయి. 
అనగా మొట్టమొదట ప్రతిఒక్కరూ బుర్ర (1620 తో ఆలోచన చేయాలి. తరువాత హృదయం (He&[) తో పరిశిలన 
చేయాలి. తదుపరి చేతుల (112౧69) తో ఆచరించాలి. 

“ఆలోచన, పరిశీలన, ఆచరణ” - దీనినే 'త్రికరణశుద్ది' అన్నారు. ఈ త్రికరణశుద్ది కలిగినప్పుడు 'జ్ఞానసిద్ది' 
కూడా మనకు లభ్యమవుతుంది. త్రికరణశుద్దితో చేపట్టిన కార్యాలు విజయవంతంగా సఫలీకృతమవుతాయి. 
త్రికరణశుద్ధిలేకుండా ఏకార్యం తలబెట్టిన అది సఫలీకృతంకాదు. 


“మనసులోని యోచన, మాటలోని సూచన, క్రియలోని ఆచరణ - ఈ మూడూ ఏకంకావాలి” అన్నారు 
బాబా. కనుక మాట్లాడే ప్రతిమాట ఆచితూచి మాట్లాడటం నేర్చుకోవాలి. మాటకు ఖర్చులేదుగాని, విలువ ఎక్కువ. 
పూర్వకాలంలో మాటకు ఉండే విలువ నోటుకు కూడా ఉండేదికాదు. అయితే ఈనాడు చాలామంది మనసులోచేసే 
యోచన ఒకటి, మాట్లాడే మాట మరొకటి, చేసే చేతలు వేరొకటి. ఈవిధంగా ఈనాడు “త్రిపాత్రాభినయం” చేసే 


“పయోముఖ విషకుంభాలు” రోజురోజుకు పెరిగిపోతున్నారు. ఇట్లివారివలన కుటుంబానికి, దేశానికి చేటు, (ప్రమాదం. 
మము వ ' 


ప్రతిమానవునికి 1626, Hear, Hand చాలా ముఖ్యం. వాటిని అత్యంత పవిత్రంగా కాపాడుకోవాలి. 
దురాలోచనలకు తలలో తావివ్వకుండా, దూరాలోచనలు చేస్తూ సదాలోచనలకు అవకాశం యిస్తూ హృదయమును 
అత్యంత పవిత్రంగా, నిర్మలంగా ఉంచుకొని, స్వార్హరహితమైన సేవలను చేస్తూ సర్వజనసమ్మతంగా వ్యవహరిస్తూ ముందుకు 
సాగిపోవాలి. 

“మంచిని యోచించు, యోచించిన దానిని మంచిగా తలంచు, తలంచిన దానిని హస్తములలో పెట్టుకొని 
సక్రమంగా ఉపయోగించు” అని అంటారు బాబా. ఇదే Three 'H' (Head, Heart, Hand) పరమావధి, లక్ష్యము. కనుక 
మనం మంచినే చూద్దాం, మంచినే తలుద్దాం, మంచినే చేద్దాం - ఇదే మానవత్వానికి పునాది, దానవత్వానికి సమాధి. 


- కొనురగిరి కృష్ణమోహనరావు, 


నన్నా గో ar జ "య" 
అందిందితందందెలదలదింపపందందుందయుందుంయుం చా 


పా స స న! 


a 
సర 


లో 
టే 


లల లలో లోల ల ల లో, 
SSS 


గ 


వ కామరగెల చంద్రశేఖర్‌ 
కే 24-52, రామానాయుడుపేట, | 
మచిలీపట్నం - 521 001. 
© 22818, 21137 


ల 
న. 
త [ 


లో 
రర 


క ర ai PPR: 
aS 


Che ues & Drafts వ 
should be drawnin py కూచిభట్ల చంద్రశేఖర శర్మ 
favour of ర పునర్వసు 
"SREEVANI" Monthly ద ప 
వ రం తూ గాన ఆ బక్కనాయలాదా 
సిద్దష్ట భండారు పర్వతాలరావు 
నవదుర్గలు - 6 పురాణపండ రాధాక్యష్ణమూర్తి 
శ్రీరామనవమి సందేశం భగవాన్‌ సాయి దివ్యబోధ 
శ్రీ సత్యసాయి గుమ్మడి సీతారామయ్య 15 
సైన్స్‌వాజి - 25 కె. ఆర్‌. కె, మోహన్‌ 16 
క్రోధం పాటిబండ్ల శ్రీమన్నారాయణ 17 
భగవంతుడు భారతావనిలో 
అవతరించాడు ఆర్‌.కె, కరంజియా 18 
రసవదధ్ధట్టాలు - 36 జానమద్ది హనుమచ్చాస్తి 21 
శరణాలయాల్లో.... . యన్‌. యన్‌. రెడ్డి 22 
దర్శనములు, పతంజలియోగము డా॥ కాజ లక్షనరసింహారావు 24 
పదాలపందిరి - 12 కిరీటి 28 
వ్యక్తులు - వ్యక్తిత్వాలు -.91 కంచి వాసుదేవరావు 29 
నై ఓవర్‌సీస్‌ చందా రికమండేషన్‌వద్దు ఎన్‌వి.ఆర్‌, సతృనారాయణమూర్తి 31 
GC © సం లకు) 50 $ [2 మనోభిరామం - 28 సోమంచి రామం 
Printed at A భగవన్నామవ్మరణ-దాని ప్రభావం కవుల ఆంజనేయశర్మ 
స SREEVANI == సంఘసేవే సర్వేశ్వరుని సేవ కొమరగిరి కృష్ణమోహనరావు 
§ OFFSET PRINTERS = మహిళావాణి " సాయిప్రియ 
__Machilipatnam గంధ నమీక్ష 


బిజ్‌ 
గళ లభి Ma 


క 
U 


సగర! 


Edited. Printed 
and Published by 


Komaragiri 
preg Mohan Rao 


ieee 


Pe 


re 


టో 


roe 


ఇ 


న 4సం॥ల చందా 

స జీవిత సభ్యత్వం : 600-00 
హో సోషకులు : 1116-00 
సో రాజసోషకులు : 5,116-00 
హో మహారాజసోషకులు : 10,116-00 


ష్‌ కహ 
¥* 
ళ్‌ cere cc 


ర్‌ 
కీ 
శో 


PPP 


“UC 


న్‌ 
లీ 
శ 


శ క ప్‌ న 
PrP 
శ Oa 
atid LIER నం స; క ఓకీ 
సరసము స no స ను న Denk De DE ట్ల DM Was ns నా Ss a 


స 
రరర 
bE శశ ర. 
భం ప 


— Despatched on ¥ ర్ట 
1-5 -1998 





శ అమ్సతవ 


ధర్మస్య దేహఃఖలు సాధనం స్యాత్‌ 
లోకస్తు త్రత్సాధనకార్యరంగః 
తల్లోకదేహొ పరిరక్షణీయౌ 
పత్రం కసీశైరిన లేఖినీ చ 
- శ్రీ గణపతి సచ్చిదానంద 


ధర్మాచరణం చేసే వానికి దేహం సాధనం. ఆ 
సాధనం పని చేసే రంగం జగత్తు కనుక ఆ లోకము, 
దేహము రెండూ జాగ్రత్తగా రక్షింపదగినవి. ఎలాగంటే 
కవీశ్యరులకు కలం, కాగితంలాగా. 


ధర్మం లోకానికాధారభూతం. ధర్మం లోపిస్తే 
లోకం దెబ్బ తింటుంది. నిమ శ్రకాయ పుల్లగా ఉంటే దాని 
ధర్మం తిన్నగానే ఉందన్నమాట. తీయగా ఉందనుకోండి. 
ఆ తీపి దాని ధర్మం కాదు. తింటానికి బాగుండవచ్చు 
కాని అప్పుడది నిమ్మకాయ కాదు. దాని ధర్మమే దాని 
కుండాలి గాని పరధర్మం ఏపిల్‌ పండు ధర్మం దానికుండ 
కూడదు. అదేవిపర్యయం గీతలో కూడా 'పరధర్మో 
భయావహః' అన్నాడు పరమాత్మ. మానవుడైనా అంతే. 
తన ధర్మాన్ని తాను పాటించాలి గాని ఇతరుల ధర్మం 
పాటించరాదు. నీది ఏ ధర్మమో అదే నీవు పాటించాలి, 
'| కాని ఇతరులది కాదు. గురువు పాఠం చెపుతుంటే విద్యార్ది 
వినాలి. విద్యార్థి చెప్పటం ప్రారంభిస్తే పరిపాలన అస్తవ్యస్తం 
అవుతుంది, 

వర్ణాశ్రమధర్మాలున్నాయికదా ఏ వర్ణానికి, ఏ 
ఆశ్రమానికి ఏది ధర్మమో దాన్ని ఆ వర్ణం వారు, ఆ 
ఆశ్రమం వారే పాటించాలి. సన్యాసి గృహస్థ ధర్మం పాటిస్తే 
మంచిదా? గృహస్థు సన్యాసి ధర్మం పాటిస్తే మంచిదా? 
కొదు. అలా చేస్తే ధర్మవ్యతి(క్రమం జరుగుతుంది. 
దానివల్ల సమాజ వ్యవస్థకు యిబ్బంది కలుగుతుంది. 
పోలీసు గుమాస్తా చేసే పని చేస్తే గుమాస్తా పోలీసు చేసే 
పని చేస్తే ప్రభుత్వం సహిస్తుందా? సహించదు. పాలన 
కుంటుపడుతుంది కనుక, అలాగే ఒకరి ధర్మం ఒకరు 


నే ౧08 


ళ్‌ 





తక 


పాటిస్తే భగవంతుడు సహించడు. ధర్మగ్గాని ఏర్పడిందని 
తాను ఏదో చర్య తీసుకోక తప్పదు. 

దేవతల కీయవలసిన హవిస్సులు రాక్షసులకిస్తే 
వ్యవస్థ మారిపోతుంది. కనుకనే పరమాత్మ ధర్మగ్గానిని 
సహించడు. 

వర్ణాశ్రమ ధర్మాలు తల|(క్రందుల్లెతే 
పరమేశ్వరుడు చర్య తీసుకొన్నట్టే లౌకిక పరిపాలనలో ఒకరి 
పని మరొకరు చేస్తే అసలు పని కుంటుపడి పాలకులు . 
చర్య తీసుకుంటారు. ఇది అనుభవంలో ఉన్నదేగా, ఏ 
పనికైనా అధికృతులయిన వారే అర్హులు. 


కూచిధీల్ల చంద్రుశేటురీ శర్మ 


“ఈ ధర్మాన్ని తు.చ తప్పకుండా ఆచరించాలి 
కదా! ఆచరిస్తేనే ధర్మమౌతుంది ఆచరించాలంటే 
ఆచరించేవాడు, ఆచరించవలసిన చోటు ముఖ్యం. 
ఇందులో ఏది లేకపోయినా జరగదు. 


' ఆచరణ అంటే కర్మ. కనుక శరీరం తిన్నగా 
ఉంటేనే కర్మ చేయగలం లేకపోతే లేదు. ఆ దేహాన్నే 
సాధనం అన్నారు. 

అంటే దేహమనే సాధనంతో ధర్మం చేస్తే 
సాధ్యమైన ఫలమేదో లభిస్తుంది. పనిముట్టు లేకపోతేనో, 
దెబ్బతింటేనో, పని తిన్నగా చేయలేము. దానివల్ల ఫలం 
రాదగినంతరాదు. అలాగే ధర్మం ఆచరించాలంటే 
శరీరం ఆరోగ్యంగా తిన్నగా ఉండాలి. ఆరోగ్యంగా 
ఉండేటట్టు కాపాడుకోవాలి. అందుకని శరీరానికి కావలసిన 
శక్తిని కలిగించటానికి ఆహార విహార నియమం పాటించాలి. 
అందుకనే ధర్మ నిర్వహణలో జాగ్రత్తగా శరీరధారణ 
చేయాలి కనుక దానికనుగుణమైన ఉపవాసాదులు 
పాటించాలి. ఇదే మనసులో పెట్టుకొని “శరీరమాద్యం 
ఖలు ధర్మసాధనం” అన్నారు. అ 


CSE ల యయ... 


CTT తత అఆ ఈఈ ఈఈ 


SUS CY WY WY Wy yy 


RITE 


ఆదిశంకరాచార్యులు 


నన న ర స న. 


“శృతి సతి పురాణానాం 
ఆలయం కరుణాలయం 
నమామి భగవత్సాద 
శంకరం లోకశంకరమ్‌!” 

సాంఘికంగా, రాజకీయంగా, ధార్మికంగా మహా 
సంక్షోభ పరిస్థితుల్లో అల్లకల్లోలమై అనేక రకాల మత 
విధానాలతో అస్తవ్యస్తమైన సమాజానికి శాంతిని 
(ప్రసాదించటానికి ఆర్యాంబ, శివగురు దంపతులకు 
జన్మించారు “ఆది శంకరులు” 

ఎనిమిది సంవత్సరాల వయస్సుకే సమస్త 
విద్యాపారంగతులైన శంకరులు సమాజ శ్రేయస్సు దృష్టి 
యందుంచుకుని సన్యాసా(శ్రమాన్ని స్వీకరించారు. 

మానవుని శాంతి సౌభాగ్యాలను అభిలషించి 
శంకరులు సర్వవ్యాపకము అనంతము అయిన పరమ 
సత్యాన్ని మానవుని దృష్టికి తీసుకువచ్చారు. (ప్రకృతిలో 
అడుగడుగునా, అణువణువునా తేజరిల్లి ఉన్న తత్త్వాన్ని 
దర్శించగల సమర్హత మానవునికి అందించటమే 
శంకరాచార్యుల వారి ధ్యేయం. ఆ మహాజ్ఞాన సిద్దికిగాను 
శంకరులు (ప్రతిపాదించినదే అద్వైతం. “అద్వైతము” 
అనగా రెండవది లేనిదని అర్దం. ద్వైతభావం లేకుండగా 
సర్వత్ర వాసుదేవ సందర్శనం చేయ గల దివ్యత్వం 
శంకరుల బోధనల ద్వారా బొందగలరు. 

గేయం గీతానామసహసస్రమ్‌ 

ధ్యేయం శ్రీపతి రూపమజన్రమ్‌. 

నేయం సజ్జన సంజ్ఞాచిత్తం 

దేయం దీనజనాయచ విత్తం॥ 

“వాక్కును విష్ణునామసంకీర్తనలోను, బుద్దిని 
శ్రీపతి రూప ధ్యానంలోను, చిత్తాన్ని సజ్ఞ్జనసాంగత్యంలోను 
వ్యయం చేయుము”. అని భజగోవింద శ్లోక మంజరిలో 
వీరి ఆదేశం. నదివంటి ఆలోచనా (ప్రవాహంలోని అన్ని 





క యట Se 





POON == 


బిందువులనూ స(క్రమంగా వాడుకోవాలంటే మనోనిగ్రహం | 
వల్ల అమోఘమైన శక్తిని కూడగట్టుకోవాలి. బుద్దిలో 
(ప్రశాంతతే జీవితాంకి ఆనందం. సమస్యలతోను, 
సంఘర్షణలతోను, వాటి వత్తిడితో స్వస్వరూపాన్ని గురించి | 
అలోచన లేక తనలోని అనంతమైన జ్ఞానాన్ని సదా సిద్దించి 
ఉన్న దానినే సాధ్యం చేసుకోలేని నిస్సహాయస్ట్రితి నుండి 
మానవుని పరమసత్యం వైపు అంతర్ముఖం చేయడానికి 


- గాను శంకరులవారి బోధామృతం వరదలై ప్రవహించింది. 


ఉపనిషత్తులు మోక్షం పొందు మార్గమును సవివరంగా 
వివరించినాయి. 


అకు | 


మోక్షమునకు గల నిర్వ చనమేమిటి? అని 
ఆలోచిస్తే “జీనాత స్ట oe గుర్తించి అందైక్య 
మగుటయే మోక్షము”. అని చెప్తారు. జీవాత్మ, బ్రహ్మము 
వేరు వేరు కాదు. అవి రెండు ఒక్కటే అని తెల్సుకోవడమే 
మోక్షమని ఉపనిషత్తులు ఉద్దోషిస్తున్నాయి. 
జగద్గురు శంకరాచార్యులు వారు ఒకేఒక 
శ్లోకంలో మాననాళికి అతి సులువుగా అర్ధం అయ్యేటట్టు 
(గ్రంధసారమంతటినీ ఇలా వివరించారు. 
“ శ్లోశార్టేన ప్రవక్ష్యామి 
యదుక్తం (గ్రంధ కోటిభిః 
బ్రహ్మ సత్యం జగన్మిధ్య 
జీనో బ్రహ్మైవనా పరః ” 
ఇంకా శంకరుల వారు భక్తి గురించి శివానంద 
లహరిలో ఇలా చెపుతారు. 


“ అంకోలం నిజ బీజ సంతతి రయస్కాంతో 

సలం సూచికా 
సాధ్వీనైజపతింలతాక్షితిరుహంసింధు స్పరి 

ద్వల్లభం 


శ్రనాళీ 


ప్రొప్నోతీ హయధాతధాపశుపతీ: 
పొదారనింద ద్వయం 
చేతో వృత్తి రుపేత్యతిష్టతి సదాసాభక్తిత్యుచ్యతే” 
'తా॥ తొలకరి ఉరుము ఉరిమినంతనే నేలరాలిన ఊడుగ 
విత్తనములు వృక్షమును అంటుకొనును. సూది 
అయస్కాంతము నంటుకొనును. పతివ్రత భర్తను 
' చేరును. తీగ వృక్షమును చుట్టుకొనును. నది సాగరమును 
చేరును. ఆ రీతిగానే మనను వరమేళ్యర 
పాదారవిందములచేరి యెల్లప్పుడు ఉండును. అదియే 
భక్తి అనబడును. 
జీవుని గూర్చి శంకర (గ్రంధరత్నావళిలో ఇలా 
అంటారు. 
వో అహమాత్మావచాన్యోసి 8 బహ్మైవాహం నశోకభాక్‌ 
సచ్చిదానంద రూపోహం నిత్యముక్తస్వభావాన్‌॥ 
తా॥ “నేను ఆత్మను. ఇతరమునుగాను, (బ్రహ్మనే నేను. 
నాకు దుఃఖము లేదు. నేను సచ్చిదానంద రూపుడను. 
నిత్యయుక్త స్వభావుడను.” 
(బ్రహ్మమును తెలుపుట చేతనే వేదములకు 
| వేదత్వము కల్గినది. (బ్రహ్మాత్మైక విజ్ఞానదాయకము 


ఆదిశంకరుల 
జీనిత సంగ్రహం 
“అష్టవర్షే చతుర్వేదీ 


ద్వాదశే సర్వశాస్త్రవిత్‌ 
షోడశే కృతవాన్‌ భాష్యం 


ద్వాత్రింశో మునిరభ్యగాత్‌' 


ఎనిమిదేండ్డ నాటికే చతుర్వేద 
విదురుడయ్యెను. పండ్రైెండేండ్ల ప్రాయముననే సర్వ 
శాస్త్ర పారంగతుడయ్యెను. పదునారేండ్లకే బ్రహ్మ 
సూత్రాలకు భాష్యము చెప్పెను. ముప్పది రెండు 
నంవత్సరములకే మునిటైం అవతారమును 
చాలించెను. . 





అయిన వాక్యములను తీసుకొని వివరించుటయే శంకరుల 
మహావాక్యచతుష్టయ పరమాశయము. 

1. (ప్రజ్ఞానంబన్మా - (ప్రజ్ఞానం (బ్రహ్మరూపము 
(బుగ్వేదము) 

2 అహంబ్రహ్మాస్మి - జీవుడనైన నేను బ్రహ్మ పదార్హమగు | 
చున్నాను (యజుర్వేదం) 

3. తత్వమసి - ఆ పరమాత్మ జీవుడవైన నీవగుచున్నావు 
(సామవేదం) | 

4. అయమాత్మాబ్రహ్మ - ఈ జీవుడు పరబ్రహ్మ (అధర్వణ 
వేదం) 

ఈ మహా వాక్యాలను (ప్రచారము చేసి వైదిక మతోద్దరణకు 
నాలుగు పీఠములను దేశం నాలుగు చెరగులా స్థాపించారు. 


1. పూర్వామ్నాయగోవర్ద్ణన మఠము : దీనికి మొదటి 
ఆచార్యుడు “పద్మపాదుడు”. బుగ్వేదమందలి “ప్రజ్ఞానం 
బ్రహ్మ” అనునది ఈ పీఠ మహావాక్యము. ఈ పీఠ 
అధిదేవత “జగన్నాధుడు”, శక్తి “విమల” ఒరిస్సా 
రాష్ట్రంలోని “పూరి” పీఠక్షేత్రం. 

2. దక్షిణామ్నాయ శృంగేరి మఠము : దీనికి మొదటి 


_ ఆచార్యుడు “సురేశ్వరాచార్యులు”, యజుర్వేదమందలి 


'అహం (బ్రహ్మాస్మి ఈ పీఠ మహావాక్యము. ఈ పీఠ 
అధి దేవత “ఆది వరాహుడు,” శక్తి “శారదాదేవి”. కర్ణాటక 
రాష్ట్రంలోని “శృంగేరి” పీఠ క్షేత్రం. 
3. పశ్చిమాన్నూయ ద్వారకా మఠము : ఇది శంకర 
భగవత్సాదులచే మొట్టమొదట స్టాపించబడినది. దీని 
మొదటి ఆచార్యుడు “హస్తమలకుడు” సామవేదమందలి 
“తత్వమసి” ఈ పీఠమహావాక్యము. ఈ పీఠ అధిదేవత 
“సిద్దేశ్సరుడు” శక్తి “భద్రకాళి”. “ద్వారక” ఈ పీఠ క్షేత్రం. 
4. ఉత్తరామ్నాయ మఠము : దీని మొదటి ఆచార్యుడు 
“తోటకుడు”. అధర్వణ వేదమందలి “అయమాత్మా 
బ్రహ్మ” ఈ పీఠము మహావాక్యము. 

ఈ పీఠ అధిదేవత “నారాయణుడు”, శక్తి 
పూర్ణగిరి”, ఇది కాశ్మీరు నందుగలదు. జ్యోతిర్మఠ 


మనియు, 'శ్రీ మఠమనియు అందురు. 


pS ఇత య రారా 1 





అనేకమైన స్తోత్రాలు, వేదాంత(గంధాలు, 
| భాష్యాలు ఒకటేమిటి ఆయన ఉపదేశాలు అన్ని రకాల 
మనస్తత్వాలనూ ఉడ్డరించే విధంగా రమణీయంగా 
కమనీయంగా సాగిపోయాయి. 


వాటిలో “వివేక చూడామణి” మానవునికీ, 
(ప్రపంచానికీ ఆధారమైన మహా ధర్మానికీ ఉన్న సంబంధం 
తెలియజేసే ఈ (గ్రంధంలో సమస్త భారతీయ మహర్షుల 
అనుభూతినీ పొదిగారు శ్రీ శంకరాచార్యులవారు. 


“సకల నిగమచూడాస్యాన్త సిద్దాంతరూపం 
పరమిదముతి గుహ్యం దర్శితం తాొామయాద్య” 


“నకల వేదములకు శిరన్ఫులయిన 
ఉపనిషత్తులయొక్క హృదయమునందు అతిగుహ్యమైన 
సిద్దాంత రూపమైన మహాజ్ఞానాన్ని ఈ (గ్రంధంలో 
సులభంగా వివరించటం జరిగింది.” అని వివేకచూడామణి 





గురించి శ్రీ, శంకరా చార్యులవారు స్వయంగా శెలవిచ్చారు. 


అర్హరహితమైన నియమాలతో కట్టడులతో 
మానసికంగా కృంగిపోయి, తనను తాను తక్కువగా 
భావించుకుంటూ తన జన్మను నిరసించుకుంటూ దీనంగా 
(బ్రతికే సామాన్యమానవునికి 
“దుర్లభంత్రయమే వైతద్దేవానుగ్రహహేతుకమ్‌ । 
మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుషసంశ్రయః 1” 
అని బోధించి తరింపచేసిన మహాపురుషుడు 
ఆదిశంకరా చార్యులు, 
“ఆత్మాత్వం గిరిజామతిః సహచరాః ప్రాణాః శరీరం గృహం 
పూజాతీ వివిధోపభోగరచనా నిద్రాసమాధిస్టితిః 
సంచారస్తు పదో: (ప్రదక్షిణ విధిః స్తోత్రాణి సర్వాగిరో 
యద్‌ యద్‌ కర్మ కరోమి తత్తదఖిలశంభో తవారాధనమ్‌॥ 
(శంకరుల ఆత్మపూజ నుండి) 


AA భజ[గోఖంద శక్షక్రములు పే 


(భగవాన్‌ శ్రీ సత్యసాయిబాబా వారు అందించిన అనువాదము) 


1 భజగోవిందం, భజగోవిందం 
గోవిందం భజమూఢధమతే 
సంప్రాప్తే సన్నిహితే కాలే, 
నహినహి రక్షితి డుకృళ్లు కరణే॥ 
హరిగోవిందా హరి గోనిందా 
హరిగోవిందా అనరామందా 
మృత్యువు దాపున మసలేటప్పుడు 
వ్యాకరణము కాపాడదురా॥ 
2. నలినీదళగత జలమతి తరళం 
తద్వత్‌ జీవిత నుతిశయ చపలమ్‌ 
నిద్ధివ్యాధ్యభిమూనగ్రస్తం 
లోకం శోకహతం చ సమస్తమ్‌॥ + 
తామరాకుపై తళతళలాడే 
నీటిబొట్టువలె నిలకడ లేనిది 
(బ్రతుకభిమానపు తెగులు పుట్టరా 
దిగులు దుఃఖముల తెరరా లోకము 








3. బాలస్తావత్‌ శ్రీడాసక్త 

తరుణస్తానత్‌ తరుణీసక్తః 

వృద్దస్తావత్‌ చింతాసక్త; 

పరమే బ్రహ్మణీ కో పినసక్తః 
ఆటలపాటల బాల్యంబాయెను 
'ప్రాయములో ప్రేమాయణమాయెను ' 
ముదిమిని చింతలు ముదిరేసోయెను 
పరబ్రహ్మ కాబట్టక పోయెను 


4. కాతే కాంతా కస్తే పుత్రః 
సంసారో యవలతీన విచిత్రః 
కస్యత్వం క:కుత ఆయాతః 
తత్వం చింతయ తదిహ భ్రాతః 
ఎవతె భార్య; ఇంకెవడో బిడ్డడు? 
ఎంత విచిత్రమో యీ సంసారము 
ఎవరివాడ? వెవ్వెడ? వెటు వచ్చితి ఆ 
తత్తమిక్కడే తమ్ముడ తెలియర 


5. సత్సంగత్వే నిస్పంగత్వం, 

నిస్సంగత్వే నిర్మోహత్వం 

నిర్మోహత్వే నిశ్చల తత్త్వం 

నిశ్చలతత్వే జీవను శక్తీ! 
సత్సంగముచే సహజ విరక్తీ 
ఆ విరక్తి చే విగత(భ్రాంతీ 
(భాంతి తీరితే శాంతీ స్తిమితము 
స్తిమిత శాంతిచే జీవన్ముక్తి 


6. దిన యామిన్యౌ సాయంప్రాతః 

శిశిర వసంతౌ పునరాయాతః 

కొల క్రీడతి గచ్చత్యాయు: 

తదపి న ముచంత్యా శానాయు: 
రేయి పవళ్ళు సాయం(ప్రొద్దులు 
చలి వేసవులూ సారెకు మారును 
కాల(క్రీడల గడచే నాయువు 
ఐనావదలదు ఆశావాయువు 


7. యోగరతోవా, భోగరతోవా, 
సంగరతో వా సంగవిహీన: 
యస్య బ్రహ్మణి రమతే చిత్తం, 
నందతి నందతి నందత్యే న॥ 


యోగియైన మరిభోగియైన 
సంసారియైన సన్యాసియైననూ 
స్వాంతము సత్యము ననుభవించితే 
ఆనందమే ఆనందము నందము 


8. భగవద్గీతా కించి దధీతా , 
గంగా జల లన కణికా పీతా 
సకృదపి యేన మురారి సమర్చా, 
తస్యయముః కిం కురుతే చర్చామ్‌ 


కించిద్భగవర్గీతా పఠనము 
కొంచెము గంగా తీర్ధము పానము 
హరిపూజన మొకపరి కావించిన 
అతనిని యముడేమని తర్కించును 


10. 


క్ష 


పునరపి జననం పునరపి మరణం, 
పునరపి జననీ జఠరేశయనం 
ఇహ సంసారే బహుదుస్తారే 
కృపయా పారే పాహిమురారే 
మళ్ళీ పుట్టుట మళ్ళీ గిట్టుట 
అమ్మ కడుపులో అణగి యుండుట 
అంతులేని సంసారముదయతో 
దాటింపుము నను దబ్బున దేవా 


త్వయి మయి సర్వత్రైకో విష్ణుః 

వ్యర్దం కుష్యసి మయ్య సహిష్టుః 

భవ సమచిత్త సృర్వత్రం, 

వాంఛస్యదిరాద్య ది విష్ణుత్వమ్‌॥ 
నీలో నాలో నిజమొక విష్ణువె 
ఓపిక లేని నీ కోపము వ్యర్ధము 
ఎల్లెడ సమమై ఉల్లంబుంటే 
అపుడే అనుభవమగు విష్ణుత్వము 


శత్రా మిత్రే పుత్రౌ బంధా, 

నూ కురు యత్నం విగ్రహ సంధౌ 

సర్వస్మిన్నపి సశ్యాత్మానం 

సర్వ త్రోత్స జ భేదాజ్ఞానమ్‌॥ 
శత్రుడు మిత్రుడు పుత్రుడు బంధువు 
అనుచు ఉపేక్షాపేక్షలు మానుము 
అన్నటిలోను ఆత్మనె చూడుము 
భేదమనే అజ్ఞానము వీడుము 


12. గేయం గీతానామ సహస్రం, 


ధ్యేయం శ్రీపతి రూపమజగస్రమ్‌ 
నేయం సజ్జన సంగేచిత్తం 
ధేయం దీనజనాయ చ విత్తమ్‌॥ 


పాడుము గీతలు నామ సహస్రము 
భగవంతుని రూపముభావింపుము 
సలుపుమెపుడు సజ్జన సాంగత్యము 
దీన జనులకై దానము చేయుము 


ర లం అ అ. తం. న రజా లలో 


13. అర్హనునర్ధం భానయ నిత్యం 

నాస్తి తతస్సుఖలేశ సత్యం 

పుత్రా దపి ధన భాజాం భీతిః 

సర్వత్రైషా విహితా రీతిః 
ధనమే కీడనుకొనురా నిత్యము 
దానలేదు సుఖ లేశము సత్యము 
కొడుకుకైనా భయపడురా ధనికుడు 
నడచేదిదే యెల్లెడల నెప్పుడు 





AN os మ్షూష్షష పు 


శ్రీపోతులూరి వీరబహ్మేంద్ర యోగి ప్రియ 
శిష్యుడు నీద్దప్ప. కడప జిల్లాలో కందిమల్లయపల్లికి 
10కిమీ.దూరంలోగల ముడుమాలలో సిద్దప్ప జన్మించాడు. 
తం(డి పేరు సాహెబు, తల్లి ఆదంబీబి. వీరు 
దూదేకులవారు. ఒక నిద్దుని ప్రసాదం వల్ల జన్మించిన 
తమ కుమారునికి వారు నీద్రవు అని పేరు పెట్టుకొస్టారట. 
సీద్దపు వీరబ్రహ్మం గారిని గురువుగా స్పీకరించి 
పన్ఫైండేళ్ళపాటు సేవించాడు. (బ్రహ్మంగారి మార్గొన్ది 
ఊరూరా తిరిగి ఆయన (ప్రచారం చేశారు. అందుకాయన 
న్వతం(త్రంగా కొని తత్తాలు, పాటలు, వలలు, వద్వాలు 
రచించారు. 'కొళికాంబ వాంన కొళికాంబ'” అన 
మకుటంతో ఆయన నాలుగు వందల వద్యాలు 
రచిరచారు. ఆయన పద్యాలు, వచనాలు, తత్వాలు ఉీస్టో 
పుస్తకమొకటి సిద్దప్ప వచనాలు” అన పేరుతో మద్రాను 
(ప్రస్తుతం చెన్చై) లో ప్రాచ్య లిఖిత వున్తక భాండాగారంలో 
ఉంది. ఈయన చినతనం నుండి మద్య మాంసాలను 
ముట్టలేదు. బట్టలు నేసే వృత్తి వలన జీవనం సాగించాడు. 
కులం, మతం-వీటిని ఆయన వదిలినా, అవి ఆయనను 
వదలక బాధించాయి. హిందువులు, చివరకు (బ్రహ్మంగారి 
కొడుకులు కూడా ఆయనను దూదోకుల వాడని 
కీంభవ రోచినట్టు, వీర్యబవ్మాంగారు జీవనమాధి 
అయ్యేముందు నీద్దవ) దగ్గర ఉండకుండా 
దూరప్రాంతానికి పంపాలని వ్రయత్స్హించారని చెబుతారు. 
వీరబ్రహ్మంగారు తన సొంత కుమారులకు బోధించని 
వేదాంత రవాస్వాలను నీద్దవృకు బోధించారు. 
సిద్దప్ప) కూడా సొంతంగా కాలజ్ఞానాన్ది రాళాడు. 


ఆయన కూడా తన గురువువలె జీవసమాధి 
అయ్యారు. కాని ఆయన సమాధి, నీద్దప్ప మఠం సరయిన 
పోషణకు నోచుకున్సుట్టు లేదు. నీద్దప్త రచనలలో - ఏ 
కులమని నను వివరములడిగితె ఏమని చెవ్హ్రుదు 
లోకులకు, వలుగాకులకు', 'పూజుకు నేనొస్తి-బ్రవ్మాం 
వూజకు నోనొన్తి, మాయను నరకిన వాడు, 
గురురాయనితో జతగూడు? నే జూచినానే, (బ్రహ్మం, 
నాలోనేజూచినానే -వంటివి నుప్రసిద్దాలు. 


= భండారు పర్వతాలరాను 










14. ప్రాణాయామం ప్రత్యాహారం, 

నిత్యానిత్య వివేక విచారమ్‌ 

జాప్య సమేత సమాధి విధానం, 

కుర్వవ ధానం మహదవ ధానమ్‌॥ 
(ప్రాణాయామము ప్రత్యాహారం 
నిత్యానిత్య వివేక విచారము 
మంత్రము తోడ సమాధి విధానము 
జా(గ్రత్తగా నిశ్చలముగా చేయుము 












15. కొమం, (క్రోధం, లోభం, మోహం, 

త్వక్యా త్మానం భానయకో హమ్‌ 

ఆత్మజ్ఞాన విహీనా మూఢా, 

స్తే పచ్యంతే నకరనిరూఢా : ॥ 
కామము (క్రోధము లోభము మోహము 
విడువుము; నేనెవ్వడనని యనుకో ! 
తము తామెటుగని దద్దమ శ్ర కగు 
నరకము లోపల నానా బాధలు 













16. గురు చరణాంబుజ నిర్భర భక్త, 

సంసారాచిరాధ్భం ముక్తః 

సేంద్రియమానస నియమాదేవం, 

ద్రక్ష్యసినిజ హృదయస్థం దేవమ్‌ 
సద్గురు చరణాబ్దముపై భక్తీ 
త్వరగా ముక్తికి తరలే మార్గము 
ఇం(ద్రియ మానస సాంద్ర నియమమే 
హృదయస్స్థుని చూపించును దేవుని వ్ర 


నా అల ల nek 










నవదుర్గలు : 6 


చంద్రహాసోజ్బలకరా శార్దూల వరనాహనా 
కాత్యాయనీ శుభం దద్ద్యాద్దేనీ దానవఘాతినీ, 





దుర్గామాత యొక్క ఆరవ స్వరూప నామం 
కాత్యాయనీ దేవి. ఈమెకు కాత్యాయనీ దేవి అన్న నామం 
ఏర్పడడానికి కారణం ఈ విధంగా ఉంది. కతుడనే 
ప్రఖ్యాతి చెందిన మహర్షి ఒకడుండేవాడు. ఆ మహర్షి 
పుత్రుని పేరు కాత్యుడు. ఈ కాత్య మహర్షి గోత్రంలోనే 
విశ్శవఎఖ్యాతుడైన కాత్యాయన మహర్షి (ప్రాదుర్భవించాడు. 
ఈ మహర్షి పరాంబను ఉపాసిస్తూ అనేక సంవత్సరాలు 
కఠోరంగా తపస్సు చేశాడు. పరమేశ్వరి తన సదనంలో 
పుత్రిగా ఆవిర్భవించాలన్నది ఆ మహర్షి అభిలాష, 
పరమేశ్వరి అతని అభీష్టాన్ని నెరవేర్చింది. 

కొంతకాలం తరువాత మహిషాసురుని 
అత్యాచారాలతో తల్లడిల్లిన భూభారాన్ని దూరం చెయ్యాలని 
(బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురూ తమ తమ 
తేజోంశాలను అర్చించి మహిషాసుర వినాశనార్దం ఓ దేవిని 
(ప్రభవింపజేశారు. సర్వ(ప్రధమంగా కాత్యాయన మహర్షి 
ఆ దేవిని ఆరాధించడం వల్ల ఆమె కాత్యాయని” అని 
పిలవబడింది. 


ఈ ప్రసంగంలో మరో గాధ కూడా వినవస్తుంది. 
ఈ దేవియే కాత్యాయనుని సదనంలో పుత్రిగా 
అవతరించింది. ఆశ్వీజకృష్ణ చతుర్దశినాడు జన్మించి శుక్ల 
సప్తమీ, అష్టమీ, నవమీ పర్యంతం మూడు రోజులూ ఆ 
దేవి కాత్యాయన బుషి పూజలు (గ్రహించి దశమినాడు 
మహిషాసురుని వధించింది. 


కాత్యాయనీ దేవి అమోఘ ఫలదాయిని, శ్రీ కృష్ణ 
భగవానుని భర్తగా పొందడానికి వ్రజగోపికలు యమునా 
తీరంలో ఈ దేవినే ఆరాధించారు. ఈమె (వ్రజ 
మందిరంలో అధిష్టాత్రీ దేవి రూపంలో (ప్రతిష్టింపబడి 
విరాజిల్లుతూ ఉంటుంది. ఈ తల్లీ స్వరూపం అత్యంత 
భవ్యమై దివ్యమైనది. ఈమె వర్షం స్వర్గ సమంగా మెరుస్తూ 


కాత్యాయని ఖా 
SASS SNARK... 


[ 


భాసిల్లుతూ ఉంటుంది. ఈ దేవి చతుర్భుజాలతో 
అలరారుతూ ఉంటుంది. ఈమె దక్షిణ హస్తం పైన 
ఉన్నది. అభయ ముద్రలోనూ (క్రిందిచేయి వరదము(ద్ర 
లోనూ ఉంటుంది. ఎడమవైపు పై చేతిలో ఖడ్గమూ, (క్రింది 
హస్తంలో పద్మమూ రాజిల్లుతూంటాయి. ఈమె వాహనం 
౦హము. 


పురాణపండ రాధాకృష్ణమూర్తి | 


భక్తులు దుర్గాపూజలో ఆరవనాడు ఈ దేవీ 
స్వరూపాన్నే ఉపాసిస్తుంటారు. ఆ రోజున సాధకుని 
మనన్సు ఆజ్ఞాచ(క్రంలో లయుమ్హై ఉంటుంది. 
యోగసాధనలో ఈ ఆజ్ఞా చక్రానికి అత్యంత మహత్త్య 
పూర్ణ స్థానముంది. ఈ చక్రంలో స్థితుడై ఉన్న సాధకుడు 
తన సర్వస్వాన్నీ కాత్యాయనీ దేవి చరణ కమలాలలో | 
అర్పించి వేస్తాడు. పరిపూర్ణంగా ఆత్మ సమర్పణ 
చేయునట్టి సాధకునికి ఆ తల్లి దివ్యదర్శనం సహజంగా 
అవుతుంది. కాత్యాయనీ దేవి యందు భక్తి ఏర్పడడం, | 
ఆ తల్లిని ఉపాసించడం ద్వారా మనుష్యమాత్రులకు 
అత్యంత సులభంగా ధర్మార్దకామమోక్షాలనే చతుర్విధ 
పురుషార్థ ఫలాలూ (ప్రాప్తిస్తాయి. ఆ తల్లి భక్తులు ఇహంలో 
ఉంటున్నా అలౌకిక తేజో ప్రభావ సంపన్నులై భాసిల్గుతూ 
ఉంటారు. వారి రోగ శోక సంతాపభయాదులన్నీ నాశనమై 
పోతాయి. జన్మ జన్మాంతరాల పాపాలను నాశనం 
చేయడానికి మానవ మా(త్రునికి మాత్ఫూపాసన కన్న 
మిన్నది అయినదీ అధిక సుగమ సరళ మార్గము మరేది 
లేదు. ఈ జననిని ఆరాధించే వారందరూ ఈ దేవి 
సాన్నిధ్యంలోనే ఉంటూ పరమ పదాధికారులవుతుంటారు. 
కనుక మనం సర్వతోభావేన మాతృ చరణాలను శరణు 
వేడి ఆమె పూజయందు తత్పరులమై ఉండాలి. 


“కాత్యాయనీ మాతకూ జై” 





మొ 








| శ్రీరామ నవమి సందేశం 


పాపాలను కరిగించి, శాపాలి:న నశింపజేసి మానవత్వాన్ని అభివృద్ధి పరచేదే 





పేమస్వరూపులారా! 

విశ్వమునకు రాముడే మి(తుడు, అతనే 
హితుడు, అతనే యతుడు. ఇట్టి ఆదర్శమూర్తి 
అయినటువంటి రామచం[ద్రుని యొక్క తత్త్యమును 
గుర్తించుకోవటం అంత సులభం కాదు. సముద్రపు 
అలలను లెక్కించటం సులభమేమోకాని, రాముని యొక్క 
గుణ గణములను వర్షించటం మాత్రం సాధ్యం కాదు. 
అందరి యందు ఉన్నది రామచంద్రుడే. విశ్వమే ఒక 
గృహము, యావత్‌ మానవజాతియే ఒక కులము. ఇట్టి 
సంబంధ బాంధవ్యమును గుర్తించినటువంటి వ్యక్తి 
మాత్రమే రామతత్త్యమును గుర్తించగలడు. అందరి 
పాదముల (క్రింద ఉన్నది ఒకే భూమి. అందరి తలలపైన 
ఉన్నటువంటిది ఒకే ఆకాశమే! అందరూ పీల్చునది ఒకే 
గాలే, అందరూ (త్రాగునది ఒకే నీరే. ఇట్టి ఏకతత్వమును 
గుర్తించినటువంటి వారు మాత్రమే రామతత్త్యమును 
తెలుసు కొనుటకు (ప్రయత్నిస్తారు. 

వేదములు రెండు విధములైన ధర్మములు 
బోధించినాయి. 1. (ప్రవృత్తి, 2. నివృత్తి. ప్రవృత్తి లౌకికము. 
(ప్రాకృతమైనటువంటి జీవితమునకు సరిపోవునటువంటి 
గుణములను చేకూర్చునది. కాని నివృత్తి ఆత్మజ్ఞానమును 
బోధించునది. ఈ ప్రవృత్తికి, నివృత్తికి ఉండినటువంటి 
బేధములు గుర్తించినటువంటి వాడే ధీశాలి, ఏపనినైనను 
ఎలా చేయాలి అనేది ప్రవృత్తి. ఎట్టి స్థితిలో చేయాలనేది 
నివృత్తి, మానవుడికి ఆకలి వేసిన తక్షణమే భుజించి 
ఆకలిని తీర్చుకోమని చెప్పడం (ప్రవృత్తి, కాని ఎట్టి 


రంయmతంకియి 


“చకెగ కంటె తీపి దధిసారము కంటెను రుచ్వమౌను పెం 
(౪ తేనె కన్న అతిరుచ్యము నోటను పల్మపల్మ్కగా 
ఎక్కిలి కమ్మనౌ అమృతమే అనిపించును కాన నిత్యమీ 
ఇత్యము దాని మీరు తలపోయుడు రామనామమున్‌” 





ఆహారమును భుజించాలి? ఏ విధంగా భుజించాలి? ఏ | 
విధమైన ఆరోగ్యమును చేకూర్చేటటువంటిది భుజించాలి? | 
అనేటటువంటి సరియెన మార్గమును బోధించేటటువంటిది 

నివృత్తి. కనుక (ప్రవృత్తి, నివృత్తుల యొక్క ధర్మములు 


భగనాన్‌ సాయం దివృదోధ 


బాహ్యము, అంతరాత్మ (ప్రబోధములకు సంబంధించినటు 
వంటివే. కంటికి కనిపించునది, చెవులకు వినిపించునది, 
మనసునకు ఆనిపించునది, హృదయమును కరిగించునది, 
జీవితమును పండించునది - ఇవియే నివృత్తి మార్గములు. 
మనస్సును చలింపజేసి, బుద్దిని (భ్రమింపజేసి, నివృత్తి 
మార్గమునందు ప్రవేశింపకుండా చేయటం ప్రవృత్తి యొక్క 
ధర్మము. దైవ మార్గమునకు అత్యంత దూరముగా 
ఉంచునదే ఈ ప్రవృత్తి. 
జీవితము ఒక విధమైన సంఘర్షణ. : కాని ఎట్టి 
సంఘర్షణలు లేని స్థానము అదియే అయోధ్య. ఎట్టి విరోధి 
కూడా ్రవేశించనటువంటి ప్రదేశము అయోధ్య. అట్టి 
అయోధ్యయే మానవుని యొక్క హృదయము. ద్వేషము 
లకు, కళంకములకు, రూపములకు మూలమైనది మానసిక 
తత్త్యమే. ఘర్షణలతో విరోధమును పెంచుకొని, సంయోగ 
వియోగములకు గురికావటం (ప్రవృత్తి లక్షణమే. కనుకనే 
మానవుడు ఈనాడు అశాంతికి గురియై శాంతికి 
దూరమవుతున్నాడు, కారణం? (ప్రవృత్తి మార్గమును 
అనుసరించటం చేతనే, సంయోగ వియోగముల కు 


Lr re 


శ్ర 
ah ee" 
Ane 


భవా “ 


= దేంయయబడినవి. 
ఆఈధీన పోన్‌ ౫౦: 2785 | 
ఇంతి ఫోన సం" 2235 ల 


75 గోలు కవరింగ్‌ వర్కుం 


P8౫35 చతీమఘహత్మ్‌ మణివీ పట్నం -2. 





గురిటైం, సర్వకాలములయందునూ అశాంతిని 
పొందుతున్నాడు. ఇట్టి అశాంతిని పొంది, జీవితమును 
వ్యర్ణము గావించుకొనినవాడే రావణుడు. అతను 
నిరంతరమూ (ప్రవృత్తి మార్గమును అనుసరిస్తూ వచ్చాడు. 
తన కోరికలను తాను చంపుకోలేక తన కొడుకులనే 
చంపుకున్నాడు. తన వాంఛలను తాను చంపుకోలేక తన 
వంశాన్నే నాశనం గావించుకున్నాడు. తన రాగములను 
తాను చంపుకోలేక తన రాజ్యాన్నే సర్వనాశనం 
చేసుకున్నాడు రావణుడు. కట్టకడపటికి రావణుడు 
లోకానికి బోధించినది ఇదియే. లోకప్రజలారా! నా వలె 
రాగములను జయించుకోలేక, నా వలె వాంఛలను 
అరికట్టకోలేక, నావలె కోరికలను చంవుకోలేక 
సర్వనాశనమునకు గురికాకండి. ఇంతియే కాదు 
కట్టకడపటికి నేను కూడా ఉండను. ఈ జగత్తులో నిలిచేది 
ఏమిటి? కీర్తి, అపకీర్తులు మాత్రమే. సత్కీర్తి రామునికి 
_ మౌ(త్రమే చెందుతుంది. కనుక సత్కీర్తిని సాధించండి. 
అపకీర్తికి ఏమాత్రం అవకాశం యివ్వకండి. అని రావణుడు 
జగత్తుకు బోధించాడు. 


పాపాలను కరిగించి, శాపాలను నశింపజేసి, 


మానవత్వాన్ని అభివృద్ది పరచేటటువంటిదే రామతత్త్యము. 
రాముడు కేవలం సామాన్యమానవునివలె సంచరిస్తూ 
వచ్చాడు. ఆదర్భమును అందిస్తూ వచ్చాడు. రాముడు 
సామాన్య మానవుడేనని అందరూ భావించారు. కాని 
సామాన్య మానవులు రామునివలె జీవించలేదే? సామాన్య 
మానవుని వలె జీవించి, సాలోక్య తత్త్యమును పొందినటు 
వంటివాడు రాముడు. కనుక ఆదర్శమైనటువంటి 
ఆధ్యాత్మిక తత్త్వమును నిరూపించినటువంటివాడు 
రాముడు. కనుకనే ఈనాడు లోకమునకు రామాయణము 
అత్యవసరము. ఈనాడు తండ్రుల మాటలు బిడ్డలు 
వినటం లేదు. బిడ్డలకు సరిదైైన ఆదర్శమును | 
చూపించటం లేదు తండ్రులు. గురువులు శిష్యులకు 
సరియైన మార్గమును బోధించటం లేదు. శిష్యులు తగిన 
గౌరవమును గురువులకు అందించటం లేదు. ఈనాడు 
పాలకులు, పాలితులు, వ్యాపారస్థులు, అధికారులు - 
అందరూ కలుషితమై ఉన్నారు. కలహములలో మునిగి 
ఉన్నారు. రామతత్త్యమును మరిచారు, కామతత్వమును 
మేలుకొలిపారు, జీవతత్త్వాన్ని నశింపజేశారు, దైవత్వాన్ని 
విస్మరించారు. కనుకనే ఇన్ని కష్టములకు గురిఅవుతున్నారు 
మానవులు. 

ఈనాడు రాతి రూపంలోనున్న నాగేంద్రుని 
పూజిస్తున్నారు. ఓ నాగేంద్రా! నాకు ప్రత్యక్షమై నాకష్టములు 
తీర్చమని ప్రార్దిస్తారు. కాని ఆ నాగేంద్రుడే సజీవంగా 
ప్రత్యక్షమైనప్పుడు ప్రతిష్టించిన ఆ రాతి నాగేం(ద్రశిలతోనే 
సజీవ నాగేంద్రుని చంపుతారు. ఆ రాతి నాగేం(ద్రునికి 
చక్కెరపాలు నైవేద్యం పెడుతారు. నిజమైన నాగేంద్రుడు 
ప్రత్యక్షమైతే దానిని చంపటానికి ప్రయత్నిస్తారు. 

పంచాక్షరి అయినటువంటి “నమశ్శివాయ” అనే 
నామంలోపల 'మ' కారం ప్రాణం. వైష్ణవ నామమైనటు 
వంటి “ఓం నమో నారాయణాయ” అనే అష్టాక్షరీలో “ర 
కారం (ప్రాణం. ఈ 'నారాయణాయ'లో ర కారం 
పోయిందంటే 'నాయణాయ' మిగులుతుంది. అంటే 
చచ్చినవాడితో సమానమని అర్హం. “నమళ్శివాయ”లో 
'మ' కారం పోయిందంటే “నళ్ళివాయ” మిగులుతుంది. 
శివుడు కానటువంటిది. కనుక 'నారాయణాయి'లో 'రా” 


మే 08 శ్రవాకీ 


ప్రాణం 'నమశ్శివాయ'లో 'మ' ప్రాణం. ఈ రెండింటి 
యొక్క చేరికయే 'రామి అనే నామము. కనుకనే ప్రాణ 
స్వరూపమైనటువంటిది ఈ 'రామ” నామం. ర,అ,మ - 
ఈ మూడు అక్షరముల చేరికయే రామి. 'రి అగ్ని 
బీజము, 'అ' సూర్యబీజము, 'మి చంద్రబీజము. ఈ 
మూడింటియొక్క ఏకత్వమే రామనామం. అగ్ని బీజము 
మన పాపములను భస్మం గావిస్తుంది. సూర్యబీజము 
మన అజ్ఞానమనే అంధకారమును దూరం గావిస్తుంది. 
చంద్రబీజము మన తాపములను చల్లార్చి హాయిని 
చేకూరుస్తుంది. పాపములు, దుర్మార్గములు, తాపములను 
చల్లార్చేటటువంటి శక్తి కలదే రామనామం. తన 
తలంపులు, మాటలు, చేతలు - ఈ మూడింటి యొక్క 
ఏకత్వమే రామనామం. మానవాకారము ధరించిన 
రాముడు తన ఆలోచనలు, తన మాటలు, తన చేతల 
ద్యారా ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని చూపించాడు. 
కనుక రామతత్వము అనేక విధములైన శక్తి సామర్హ్యము 
లతో కూడినటువంటిది. 


కేవలం పారాయణం చేసేటటువంటిది కాదు 
రామాయణం, రామ+అయనం = రామాయణం. అనగా 
రామతత్వమనేటటువంటిది సర్వత్రా ప్రయాణం చేసేటటు 
వంటిది. సర్వత్రా ఉండినటువంటిదే రామతత్వము, 
సర్వవ్యావకమై నటువంటిది రామతత్వము, సర్వజీవ 
అంతరాత్మనే రామతత్వము. అందుకోసమనే (ప్రాచీన 
కాలమునందు 'నా ఆత్మారాముడుకే తెలుసు అంతా' 
అనేవారు. ఆత్మకే 'రామి అని పేరు. రమింపజేసేటటు" 
| వంటిదే 'రామ'. రమింపజేసేటటువంటి దివ్యతత్వానికి 
ఎట్టి రూపం నిర్ణయించగలవు? రామాయణమునందు 
ఒక విశిష్టమైన దివ్యత్వం ఉంది. ఆ విశిష్టత ఏమిటి? 
మానవుడు మానవుడుగా జీవించాలి. మానవుడు 
దైవత్యంతో ఏకం కావాలి. మానవుడియందున్న 
త్రిగుణముల తత్త్వాన్ని ఏకత్వం చేయాలి. ప్రతి మానవుని 
యందు మానవత్వం, దానవత్వం, దైవత్వం = ఈ మూడు 
ఏకమై ఉంటున్నాయి, కాని ఈనాటి మానవుడు 
మానవత్వం, దైవత్వమును మరచి కేవలం దానవత్వొన్ని 
మా(త్రమే వహిస్తున్నాడు. కనుక మానవుడు దైవత్వాన్ని 





నిరూపించాలి కాని దీనత్యాన్ని, దానవత్వాన్ని, నిరూపించ. 
కూడదు, 


రాముడు ఆదర్శ(ప్రాయుడు. పితృవాక్య 
పరిపాలన నిమిత్తమై అరణ్యాలకు వెళ్ళి అనేక విధములైన 
కష్టములు పడ్డాడు. అయితే ఎవరి బలవంతంతోనయినా 
పోయాడా? అసం-ృప్తితో పోయాడా? అని విచారిస్తే ఇవి 
ఏమి కావు అని అర్దమవుతుంది. పట్టాభిషేకమునకు 
రమ్మనమన్నప్పుడు ఎంతటి ఆనందంతో, సంతోషంతో 
ముందుకు వచ్చాడో, అదే విధమైన ఆనందంతో, 
సంతోషంతో అరణ్యాలకు వెళ్ళాడు రాముడు. సమత్యాన్ని 
నిరూసించినటువంటి వాడు రాముడు. సుఖ దుఃఖములను 
సమంగా చూచినటువంటివాడు రాముడు. దుఃఖమే కనుక 
లేకపోతే సుఖమునకు విలువే లేదు. దీనినే “నస్సుఖా 
లభ్యతే సుఖం” అన్నారు. సుఖమునుంచి సుఖము మనకు 
చిక్కదు. దుఃఖము నుంచియే మనకు సుఖము 
చిక్కుతుంది. చీకటి నుంచి వెలుతురు రాదు. వెలుతురు 
వచ్చినప్పుడే చీకటి దూరమవుతుంది. అసలు చీకటి 
ఉండినప్పుడే వెలుతురు (ప్రకాశిస్తుంది. చీకటే కనుక 
లేకపోతే వెలుతురుకు ఏమాత్రం (ప్రకాశం లేదు. అదే 
విధంగా దుఃఖమే కనుక లేకపోతే సుఖమునకు ఏమాత్రము 
విలువ లేదు. కనుక సుఖమనేటటువంటిది దుఃఖము 
ద్వారా మనకు లభించేటటువంటిదే కాని సుఖము నుంచి 
సుఖము లభించదు. ఇట్టి పవిత్రమైన ఆదర్శమును 
జగత్తుకు చాటి నిరూపించాడు. (ప్రతి ఒక్కదానిని తాను 
ఆచరించి, ఆదర్భంగా నిరూపించాడు. వ్యక్తి ధర్మము, 
కుటుంబ ధర్మము, సమాజ ధర్మము = ఈ మూడు 
ధర్మములను తాను అనుభవించి, నిరూపించాడు. 


మొట్టమొదటి వ్యక్తి ధర్మమును సాధించాలి. 
అసలు వ్యక్తి అనగా ఏమిటి? అవ్యక్తమై, నిగూఢంగా 


. ఉన్నటువంటి దివ్యత్వాన్ని ఎవరు వ్యక్తీకరింప బేస్తాడో 


అతను మాత్రమే వ్యక్తి ఆకారమును ధరించినటువంటి 
వాడు మా(త్రమే వ్యక్తి కాదు. రాముడు వ్యక్తిగా ఉంటుండి 
తనయందున్నటువంటి దివ్యశక్తిని నిరూపించి, పవిత్రమైన 
ఆదర్శమును నిరూపించాడు, ఆదర్శంగా ఆచరించాడు. 
అందువలననే రామతత్వమనేది పర్వతములు, నదులు 


[తాల టడాా! 
















GOLD SHEET COVERED 


> ACID PROOF & CASH REFUNDABLE || - అంటాళయోనని భయం. ఇలాంటి 


KOHINOOR ROLLED GOLD 
COMPANY (Regd) 


ESTD:1901 


ఇ సీ గట్టిగా పాట పాడాలంటే చాలామందికి 
శే | భయం, బిడియం. “ఈయన భజన 

1 కూడా చేస్తాడా! అని గేలిచేస్తారని 
| భయం. విభూతి సెట్టుకొని బయటకు 
|| వెళ్లితే “ఈయన సాయిబాబా భక్తుడా! | 


| అభిమాన మమకారాలకు లోనవు 
FE తున్నారు ఈనాటి మానవులు. 


౧8.10.10, MACHILIPATNAM-521 002 (A.P.) | & 





ఉండినంతవరకు నిలిచి ఉంటుందని బ్రహ్మవాక్కు. 
రామాయణ నునేటటువంటిది పర్వతములు నదులకు 
సంబంధించినటువంటిదా? కాదు.... కాదు... (బ్రహ్మ 
యొక్క భావం అది కాదు. పర్వతములు అనగా 
పురుషులు. నదులు అనగా స్త్రీలు. స్తీ పురుషులు 
ఉండినంత వరకు రామయణం ఈ జగత్తులో నిలిచి 
ఉంటుందని (బ్రహ్మ అభిప్రాయం. అసలు స్రీలు, 
పురుషులు లేకుండా ఈ జగత్తు ఉండనే ఉండదు. కనుక 
రామాయణం లేకుండా ఉండడానికి సాధ్యం కానేకాదు. 
ఇలాంటి సత్యమైన, నిత్యమైన రామతత్వమును (గ్రహించ 
డానికి తగిన శక్తి సామర్హ్యములు సంపాదించుకోవాలి. 
ఈనాడు రాముని జన్మదినం. మనం ఏం 
చేస్తున్నాం? (ప్రత్యేక పూజలు చేస్తున్నాం, బొట్టు 
పెట్టుకుంటున్నాము. ఈ పని చేయటానికి ప్రత్యేకంగా 
జన్మదినాలు రావాలా? కాదు... కాదు... ఏ వయస్సు 
అయినప్పటికినీ నిత్యమూ, “సర్వదా, సర్వకాలేషు, సర్వత్రా 
రామచింతనం” అన్నారు. వాల్మీకి రామాయణం వ్రాసిన 
తరువాత శిష్యులందరినీ సమావేశపరచి “ఈ పవిత్రమైన 
రామాయణ కధను వీధి వీధినా చాటేవారెవరు?” అని 
ప్రశ్నించాడు. ఎవ్వరూ ముందుకు రాలేదు. వాల్మీకి 
నిరుత్సాహపడ్డాడు. ఇంతలో లవకుశులు ముందుకు వచ్చి 
ఈ కార్యమును నిర్వహిస్తామని చెప్పి నామములు 
పెట్టుకొని, తంబూర చేబట్టి, చిడతలు చేబూని వీధి వీధిన 
రామకథను రమ్యంగా పాడుతూ వెళ్ళారు. ఈవిధంగా 
ఈనాడు ఎవరైనా చేయగలరా? ఈనాడు భజనకు పోయి 


ఏనాడు త్యాగం చేస్తామో ఆనాడే 
సమాజంలో సౌభాగ్యం విలసిల్దుతుంది. కనుక ఈ 
అహాంకార, అభిమాన మమకారములను మనం 
త్యజించాలి. ఇవి ఉండినంత వరకునూ భగవన్నామమును 
కూడా మనం స్మరించ లేము. ఎవరు ఏమనుకుంటారోనని 
భయమెందుకు? ఎన్ని పనులు చేయరానివి చేస్తున్నారు. 
వీటికి భయం లేదే? పవిత్రమైన భగవన్నామమును 
స్మరించడానికి, భజనలు చేయటానికి, పదిమందికి భగవత్‌ 
విషయాలను బోధించడానికి ఎందుకు భయం? తప్పుచేస్తే 
భయపడాలి గాని, మంచి చేయటానికి భయపడనవసరం 
లేదు. పాపకార్యాలు చేసేవారు భయపడాలి కాన్ని పుణ్య 
కార్యాలు చేసేవారు భయపడనవసరం లేదు. అయితే. 
ఈనాడు చాలామందికి పాపభీతి లేదు, దైవ ప్రీతి 
అంతకన్నా లేదు. ఇంకా మనలో త్యాగం ఏవిధంగా 
వస్తుంది? అయితే ఈనాడు భోగాలు అనుభవించడానికి 
ముందుకు వస్తున్నారు గాని త్యాగం చెయ్యడానికి 
వెనుకాడుతున్నారు. భోగమే రోగము. కాని ఈనాటి 
మానవులు రోగములకు గురి అవుతున్నారు కాని, 
త్యాగములకు మాత్రం సిద్ధం కావటం లేదు. ఎవరైనా 
ఏమైనా అనుకోని “త్యాగేనైకే అమృతత్వ మానశు?”. 
అమృతత్వాన్ని, భుజించాలంటే త్యాగమునకు సిద్దం 
కావాలి. చక్కగా నమిలినప్పుడే చెరుకులోని రసమును 
మనం ఆస్వాదించగలుగుతాం. అదే విధంగా కష్టపడి 
నప్పుడే సుఖం మనకు ప్రాప్తిస్తుంది. కర్రను కర్రను రాపిడి 
చేసినప్పుడే అగ్ని ఆవిర్భవిస్తుంది. చిలకంగా చిలకంగా 
వెన్న వస్తుంది. అదే విధంగా భగవన్నామం స్మరించగా, 


మే 8 ——( 12 — శ్రీవాణీ 


స ్యరించగా దివ్యత్వం మనలో ఆవఏర్భవిస్తుంది. స్మరించ 
కుండా దివ్యత్వం మనలో ఆవిర్భవించడానికి అవకాశమే 
లేదు. రెండు కర్రలను రాపిడి చేసినప్పుడే అగ్ని 
ప్రవేశిస్తుంది. ఆ అగ్నియే సాక్షాత్‌ జ్ఞానము. దీనినే 
రామాయణము నందు “జ్ఞానాన్ని” అని బోధించబడింది. 
ఈ అగ్ని అనేది ఎవనియందు ఆవిర్భవించునో, 
వానియందు పాపములు ఏమాత్రం ఉండవు. కొండల 
వంటి పాపములను అణుమా(త్రమైన నిప్పు భస్మం 
చేస్తుంది. కనుక ఏనామం తలిచినా, హృదయ పూర్వకంగా 
తలచినప్పుడు, దానియొక్క ఫలితం మనకు లభిస్తుంది. 
అయితే ఈనాడు నామం స్మరిస్తున్నామే గాని, హృదయ 
పూర్వకంగా లేదు. |ప్రాకృతంగా భజనలు చేస్తున్నాం, 
నామం స్మరిస్తున్నాం కాని హృదయంతో చేయటం లేదు. 
ఇవి సరియైన ఫలితాన్ని అందించవు. 

“చిత్తశుద్దిలేని శివపూజలేలరా!” (ప్రతి పని 
చిత్తశుద్దితో చేయాలి. చిత్తశుద్ధి లేకుండా చేస్తే ఏమాత్రం 
వలితం రాదు. రామాయణం అనేకవిధములైన 
అదర్శములను అందిస్తూ వచ్చింది. తాను సాక్షాత్‌ 
నారాయణుడు అయినప్పటికినీ, సామాన్య నరుడివలె 
ప్రవర్తిస్తూ వచ్చాడు రాముడు. కైక కోరిక ప్రకారం, తండ్రి 
ఆజ్ఞానుసారం అరణ్యాలకు బయలుదేరి వెళ్ళేముందు, సీశ్ర 
వద్దకు వెళ్ళి తాను పట్టాభిషెకమునకు ధరించిన 
వస్త్రములను త్యవించి, నారబట్టలను ధరించి తల్లి కౌసల్య 
వద్దకు వచ్చి “అమ్మా! నీకు ఆనందమైనటువంటి ఒక 
వార్తను చెప్పటానికి వచ్చాను. నేను ఇప్పుడు అయోధ్యకు 
కాదు రాజును. అరణ్యాలకు రాజును. ఈ క్షణమే 
బయలుదేరి వెళ్ళుతున్నాను.” అని చెబుతాడు. ఇంతలో 
లక్ష్మణుడు వచ్చి జరిగినదంతా చెబుతాడు. కౌసల్య 
తూలిపడిపోయి, లేచి “ఓరామా! నిన్ను వదలి నేను 
క్షణమైనా ఉండలేను. నీవు తండ్రి ఆజ్ఞ శిరసా 
వహించినావు. నేను కాదని చెప్పను. కాని నన్ను కూడా 
నీ వెంట తీసుకొనిపో!” అంటుంది. అప్పుడు చెబుతాడు 
రాముడు “సతికి పతియే దైవము. కనుక నీవు నీ పతి 
(దశరధుని)ని వదలి రావటానికి వీలు లేదు. పతియే నీ 


సర్వస్వము. అతను జీవించి ఉన్నంతవరకు అతనిని 


స్వే'98 





వదలటానికి వీలులేదు. అతనిని సేవించు. నా వియోగం ' 
వలన అతను దుఃఖములో మునిగి పోయినాడు. కనుక 
నీవు ఉండి, అతనికి తగిన సపర్యలు చేస్తూ శాంతిని 
బోధించు!” అని హితము పలికాడు. వెంట వచ్చిన సీత 
ఈ పలుకులు విని ఫక్కున నవ్వింది. “రామా! నాకొక 
బోధ, నీ తల్లికి ఒక బోధన! నేను నీ వెంట వస్తానంటే 
రావద్దని చెప్పావు. న్నీ తల్లి దగ్గరకు వచ్చేటప్పటికి పతియే 
దైవము అంటున్నావు. నాకు మాత్రం పతి దైవము కాదా? 
ఒక (స్త్రీకి ఒక ధర్మము, మరొక స్త్రీకి మరొక ధర్మమా? 
నేను. అంగీకరించను” అన్నది. అంతేకాక “నీవు 
రామచం[ద్రుడివి! నీవు చంద్రుడివి. నేను శీతలముతో 
ఉండిన వెన్నెలను. చంద్రుడు అరణ్యములో, శీతలము 
అయోధ్యలో ఉండటానికి వీలవుతుందా? చంద్రుడెక్కడో, 
దాని చల్లదనంకూడా అక్కడనే ఉండాలి. కనుక MOON 
and Moon Light రెండూ కూడనూ ఏకంగా ఉండాలి. 
కనుక నన్ను కూడా నీవెంట తీసుకొనిపోవాలి” అన్నది సీత, 
ఈ విధంగా తల్లులకు, భార్యకు సరియైన సమాధానం 
ఇస్తూ శాంతింప చేస్తూ వచ్చాడు. ఇదియే కుటుంబ 
ధర్మము. 

ఒక్కొక్క సమయంలో సందర్భోచితంగా కొన్ని 
యుక్తులను కూడా పన్నవలసి వస్తుంది. యుక్తి అనగా 
ఇది ఒక రకమైన రాజమార్గము. పరులను మోసగించేటటు 
వంటిది కాదు ఇది. ఆదర్శముగా నిరూపించేటటువంటిది 
ఇది. కనుకనే ఇది యోగంగా మారిపోయింది. “ యోగః 
చిత్త వృత్తి నిరోధకః” వారికున్నటువంటి దుఃఖములకు 
నివారణ గావించే నిమిత్తమై ఇది ఒక యోగంగా 
మారిపోయింది. ఈవిధంగా తల్లులను సమాధానపరచి, 
కుటుంబ గౌరవాన్ని నిలబెట్టటకు అరణ్యాలకు వెళ్ళాడు 
రాముడు. అక్కడ జరుగుతున్న రాక్షస కృత్యములను 
చూచి, వారిని అణచివేసే నిమిత్తమై తనను అరణ్యాలకు 
తన తండ్రి పంపించి ఉంటాడని భావించాడు రాముడు, 
అంతేకాదు బుషులు చేసే తపస్సులకు అడ్డుతగులుతున్న 
రాక్షసులను సంహరించి, యతుల సాధనలకు అడ్డం 
లేకుండా రాక్షసులను తప్పించే నిమిత్తమై తనను 
అడవులకు తన తండ్రి పంపించి ఉంటాడని భావించాడు 


శీనాతీ 





గాని, తన తండ్రిపైన ఏమాత్రం కోపించలేదు రాముడు. 
అయితే ఈ రాక్షసులను సంహరించే సమయంలో ఒక 
చిన్న అనుమానం వచ్చింది రాముడికి. స్రీలైన రాక్షసులను 
సంహరించవచ్చునా? అనే అనుమానం పూర్వం కూడా 
వచ్చి విశ్వామి(త్రుని అడుగగా “బుషులుచేసే సాధనలకు, 
తపస్సులకు అడ్డం వచ్చేవారు ఎవరైనా సరే, వారుసస్త్రీలు 
అయినా నరే చంవవచ్చును” అని చెబుతాడు 
విశ్వామిత్రుడు. అందువలననే ఆనాడు తాటకిని 
చంపాడు. తరువాత శూర్పణఖ ముక్కు, చెవులు కోశాడు. 
వారు ఎవరైనా సరే దైవత్వానికి అడ్డు తగిలిన వారిని 
చంపవచ్చును. అందులో ఏమాత్రం తప్పు లేదు. 


మాతృదేవోభవ! పితృదేవోభవ! ఆచార్యదేవోభవ! 
వీరందరూ దైవస్వరూపులే. వీరిని పూజించాల్సిందే. ఇది 
సామాన్య ధర్మము. కాని దైవానికే అడ్డు తగిలినప్పుడు 
తల్లి అయినా సరే, తండ్రి అయినా సరే, గురువు అయినా 
సరే ఎవరైనా సరే వారిని త్యజించవచ్చును. దైవమైన 
శ్రీరామచంద్రుని అడవులకు పంపించినందులకు తన 
తల్లిని తూలనాడాడు భరతుడు, హరిద్వేషి అయిన 
తండ్రిని వదిలాడు ప్రహ్లాదుడు. వామనుడు వచ్చి దానం 
అడుగగా యిస్తానని ఒప్పుకున్నాడు బలిచక్రవర్తి. గురువైన 
శుక్రాచార్యుడు రానున్న ఆపదను గురించి హెచ్చరించి 
నప్పటికినీ వినక గురువాజ్ఞను ధిక్కరించి, దైవానికి యిచ్చిన 
వాగ్దానమును నిలబెట్టుకున్నాడు బలిచక్రవర్తి. భగవంతుని 
కోసం తల్లిని తూలనాడుతే భరతుడు, తండ్రిని 
విడనాడాడు (ప్రహ్లాదుడు, గురువుకు దూరమైనాడు 
బలిచక్రవర్తి. భగవంతుని విషయంలో ఏ తప్పునూ 
వట్టటానికి వీలు లేదు. నర్వనంగవరిత్యాగి 
అయినటువంటివాడే నిజమైన భక్తుడు. అన్నిటికంటే 
గొప్పవాడు దైవమే. దైవమునకు మించినది మరొకటి లేదు. 
దాని కోసం మనం సర్వమునూ అర్పించవచ్చును. 


ప్రతి మానవుడు తన సంకల్పాలను పవిత్రమైన 
సంకల్పాలుగా పెట్టుకోవాలి. దైవభావములను అభివృద్ది 
పరచుకోవాలి. అన్నీ దైవము యొక్క ఆజ్ఞలేనని భావించి, 
సమత్వంగా తీసుకొని, రామతత్వాన్ని విశ్వసించి, రామ 
మార్గమును అనుసరించినప్పుడు మీరు రమించినటువంటి 


మే 908 








దైవత్వంగా రూపొందుతారు. “బ్రహ్మవిత్‌ బ్రహ్మైవ భవతి" 
ఏ దైవాన్ని నీవు స్మరిస్తుంటావో, ఆ దైవంగానే నీవు 
రూపొందుతావు. 

దైవము మనిషి రూపంలోనే రావాలి. ఎందువలన 
అంటే మనుష్యులకే బోధించాలి. పశుపక్షి మృగాదులు 
కాలానుగుణ్యముగా ్రవర్తిస్తున్నాయి. తమ (ప్రాకృతమైన 
ధర్మాన్ని అనుసరిస్తున్నాయి. కాని మనిషి మాత్రం (ప్రకృతి 
సంబంధమైన ధర్మానికి విరుద్దంగా (ప్రవర్తిస్తున్నాడు. సృష్టికి 
అనుగుణంగా నడిచేటటువంటి వారిని దైవము కూడా 
క్షమిస్తాడు. కనుక పశుపక్షి మృగాదులను హింసించడానికి 
రాలేదు భగవంతుడు. కనుక పశుపక్షి మృగాధులు తమ 
564800 ను తమ Re850౧n ను తప్పకుండా 
పాటిస్తున్నాయి. కాని మానవుడు దీనికి విరుద్దంగా 
ప్రవర్తిస్తున్నాడు. కనుక ఈ విరుద్దంగా (ప్రవర్తించేవాడిని 
శిక్షించడానికే వస్తున్నాడు భగవంతుడు. శిక్షించడం అంటే 
బాధించడం కాదు. సక్రమమైన మార్గమును బోధించడం, 
ఆదర్శవంతమైన జీవితాన్ని అందించడం, నవ్యమైన 
జీవితాన్ని పోషించడం. 
పేమ స్వరూపులారా! 

భగవంతుడు కేవలం లోకోద్దారణ నిమిత్తమై 
వచ్చేవాడే కాని, తన నిమిత్తమై తాను వచ్చేటటువంటివాడు 
కాదు. తనకేమి కావాలి? ఏమీ అవసరం లేదు. సర్వమూ 
తన హస్తమునందే ఉంటున్నది. కనుకనే దైవం మానవా 
కారంలో వచ్చి మానవులను ఉద్దరించి, జగత్తునంతా 
ధర్మమయంగా మారుస్తూ వస్తున్నాడు. ఇదే మనం 
ఈనాడు తెలుసుకోవలసింది. ఈరోజు శ్రీరామనవమి 
కాబట్టీ ఈ ఒక్క దినం మాత్రమే పూజలు సలిపి, ఈ 
ఒక దినం మాత్రం పాయసం, పరమాన్నములు తింటే 
ప్రయోజనం లేదు. క్షణ క్షణమూ భగవంతుని చింతన 
చేస్తూ రావాలి. ఈ విధంగా చింతన చేసినప్పుడే, స్మరణ 
చేసినప్పుడే దివ్యత్వమనేది మనకు సాక్షాత్కరిస్తుంది. 
కనుక ఎవరెవరి కర్మ ధర్మాన్ని వారు ఆచరిస్తూ రావాలి. 
“ధర్మో రక్షతి రక్షితః, ధర్మ ఏవహతోహన్తి” కనుక మనం 
ధర్మాన్ని రక్షించాలి. మానవ ధర్మాన్ని రక్షించాలి. నీవు 


మానవుడవు కాదు, మాధవుడివే. కనుక నీ మాధవత్యాన్ని 
న 





శ్రువాణీ 


"నీవు పెంచుకో, దైవత్వాన్ని అభివృద్ది గావించుకో. 


ఈ రామతత్త్యమనేది ఎన్ని విధాల వర్ణించి నప్పటికినీ సాధ్యం కాదు. ఎన్నో తరతరాల నుంచి ఈ రామనామం 
వస్తూనే ఉన్నది. లక్షల లక్షల సంవత్సరాల (క్రిందటే ఈ మానవుడు ఉద్భవించాడు. అయినప్పటికి మానవత్వమంటే 
ఏమిటో తెలుసుకోలేకపోతున్నాడు ఈ మానవుడు. మానవాకారం ధరించామే గాని మానవత్వమును గుర్తించడానికి 
ప్రయత్నించడం లేదు, మానవత్వమును గుర్తించనప్పుడు మానవుడుగా పుట్టి ప్రయోజనం ఏమిటి? అసలు మానవత్తనుంటే 
ఏమిటి? అదియే (ప్రేమతత్వం. ఈ (ప్రేమను పదిమందికి పంచాలి. నిరంతరమూ మనం (ప్రేమతోనే జీవించాలి. 
(ప్రేమతోనే మన దేహమును వదిలిపెట్టాలి. కంటినీటితో కాదు, ఆనంద భాప్పములతో వదలాలి. ఇదే మానవత్వం 
యొక్క (ప్రధాన లక్ష్యం. ఈ పవిత్రమైన శ్రీరామనవమి దినమును నిరంతరమూ స్మరించుకుంటూ మన జన్మను 
సార్దకం చేసుకోవాలని ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ, నా ప్రసంగమును విరమిస్తున్నాను. 

(ది. 5-4-1998 శ్రీరామనవమి పర్వదినమున భగవాన్‌ సాయి బృందావన్‌ (బెంగుళూరు)లో చేసిన దివ్య (ప్రసంగం 


నుండి) 





[న 


శ 


అం 


సత్యమావిరగును సద్దర్మమేఘము 
(ప్రేమరసము వర్షబిందువులగు 
అట్టి బిందు సమితి ఆనందవాహిని 
శరణమీవెస్వామి సత్యసాయి 


నటకుడైన యట్టినాగయ్య, త్యాగయ్య 
అనెడి వేషమునను అభినయించు 
అసలు చూడనొకడె త్యాగయ్య నాగయ్య 
శరణమీవె స్వామి సత్యసాయి 


దైవమైన తానె దర్శకుండు నటుడు 
జీవుడేననియెడి భావమెడల 

(భ్రాంతి తొలగినపుడె బ్రహ్మంబు గాన్సించు 
శరణమీవె స్వామి సత్యసాయి ' 


(పేమికుండు లేక (పేమయే యుండదు 
రెండువీడకుండనుండు గలసి 
పూవుతావివోలె దేవుడు జీవుడు 
శరణమీవె స్వామి సత్యసాయి 


హైటు, వెయిటు నెరుగ వ్యక్తిత్వమెరుగము 
కొన విలువ గాదు రూపు, ముఖ 

మమల సద్గుణాలె అగుచుండు వ్యక్తియు 
శరణమీవె స్వామి సత్యసాయి 






అష్టవ(క్రుగాంచి యందరు నవ్వగా 
అతడు వారి గాంచి యపహసించె 
సామ దృష్టి లేని చర్మకారులటంచు 
శరణయబివె స్వామి సత్యసాయి 


అన్ని రూపములను అతడేమటంచును 
రామ,కృష్ణ యనెడి ్రార్హనాన 
అణువె దైవరూపమని నమ్ముటే గొప్ప 
శరణమీవె స్వామి సత్యసాయి 


దేవుగూర్చి యేమి తెలియని వారితో 
వాదమాడుడెల్ల వ్యర్రమగును 
సతమనుసరించి సాయీశుదరింప 
శరణమీవె స్వామి సత్యసాయి 


పాత్రవంటి హృదిని బంచదారనుబోలు 
'డివినిటీ' ని జేర్చనవును మధుర 
సాధనయును గాన సాయినామము సేయ 
శరణమీవె స్వామి సత్యసాయి 

'శియను దాని కొమ్ము సంహరించినయంత 
'అహము' తొలగిదాననగును శివము 
గాననడపవలయుగా నహంకారమ్ము 
శరణమీవె స్వామి సత్యసాయి 


 - గుమ్మడి సీతారానుయ్య 





TURES టయ! 


సైన్స్‌వాణి - 25 పట ET ర లం క, 
అ ఛి 


(యుద్రతంతంలో సూక్ష జిపులు 


ఆధునిక కాలంలో విజ్ఞాన శాస్త్రం అవధులు 
లేకుండా విస్తరిస్తోంది. ఇందుమూలంగా ఒక వైపున ఎన్నో 
సత్ఫలితాలు సమకూరుతున్నా మొత్తం మానవాళినే 
స్వల్పకాలంలో మటుమాయం చేయగల ధోరణులు చాప 
క్రింద నీరులా చోటుచేసుకుంటున్నాయి. అణ్వసస్త్రాలు 
కల్పించగల (ప్రమాదం అందరూ ఎరిగినదే. దీనిని మించి 
శత్రుదేశంలోని సర్వ ప్రాణులకూ విపరీతమైన హాని కల్పించ 
గల సూక్ష్మజీవులను (ప్రయోగించే ప్రయత్నాలను 
అగ్రరాజ్యాలు చేస్తున్నాయి. 

యుద్దతం(త్రంలో సూక్ష్మజీవులను వినియోగించే 
ప్రయత్నాలు (ప్రప్రధమంగా 1930 ప్రాంతంలో 
ప్రారంభమయ్యాయి. రెండవ (ప్రపంచ యుద్దంలో ఈ 
ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. మానవులకూ, 
జంతువులకూ, పంటలకూ, వృక్షాలకూ హాని కల్పించే 
సూక్ష్మజీవులను, వైరస్‌లను, ఫంగస్‌లను సృష్టించి శత్రు 
దేశాల మీద ప్రయోగించడం ఈ పరిశోధనల లక్ష్యం. 
ఇటువంటి వాటిని “జీవాస్తాలు” (బయోలాజికల్‌ వెపన్స్‌) 
అంటారు. 1940లో జర్మనీ ఈ రంగంలో పరిశోధనలు 


చేస్తోందని తెలిసి బ్రిటన్‌ కూడా పెద్ద యెత్తున ఇటువంటి = 


ఆయుధాలను తయారుచేయడానికి (ప్రణాళికలను 
రూపొందించింది. అయితే వనరుల కొరత వల్ల వాటిని 
ఆచరణలో పెట్టలేక ఆ బాధ్యతను అమెరికాకు 
అప్పజెప్పింది. అమెరికా (ప్రధానంగా “రాచపుండు” 
| (కార్భన్‌కిల్‌ను కల్పించే “ఆంధరాక్స్‌ బాంబ్‌'లను 
సృష్టించడంలో దృష్టిని కేంద్రీకరించింది. (ప్రతి నెలా యాభై 
వేల బాంబులను తయారుచేసి (బ్రిటన్‌కు అప్పగించ 
సాగింది. 


జపాన్‌వారు తాము సృష్టించిన “బయోలాజికల్‌. 
వెపన్స్‌'ను తాము పట్టుకున్న రష్యా, చైనా బందీలమీద 
(ప్రయోగాలు చేశారు. స్లేగ్‌ టైఫాయిడ్‌, కలరా, డిసెంట్రీ, 
గాంగ్రీన్‌, టులరేమియా,. బ్రూసిలోసిన్‌, ఆంధరాక్స్‌, 


హామర్‌ఫాబిక్‌ ఫేవర్‌, స్మాల్‌పాక్స్‌ వంటి అనేక వ్యాధులను 
కల్గించే సూక్ష్మజీవులను వారు సృష్టించి, ఆ ఖైదీలపై 
ప్రయోగశాలల్లో గినీపిగ్స్‌ మీద ప్రయోగాలు చేసే విధంగా 
ప్రయోగించి చూశారు. ఈ మారణహోమంలో అసంఖ్యాక 
ఖైదీలు భయంకరమైన నరకయాతన అనుభవించి 
దుర్మరణం పొందారు. ఈ సూక్ష్మజీవులు ఖైదీల 
దేహాంతర్గత భాగాలపై ఏవిధంగా పని చేశాయో తెలుసు 
కోవడానికి ఎందరో ఖైదీలకు మార్చిన్‌ ఇంజక్షన్లు ఇచ్చి 
బలవంతంగా చంపారు. 


రెండవ ప్రపంచ యుద్దం ముగియడంతో ఇట్టి 
దారుణమైన పరిశోధనలకు తెరదించడం జరిగింది. 
అయితే కొంతకాలం తరువాత ప్రపంచాధిపత్యం కోసం 
పోటీవడే అమెరికా, రష్యాలు ఈ పరిశోధనలకు 
(ప్రయోగాలను పునః ప్రారంభించాయి. అమెరికా పంటలను 
నాశనం చేసే ప్రయోగాలను చేపట్టింది. ఫలితంగా వరి 
తెగులు, గోధుమ తెగులు, బంగాళాదుంప తెగులువంటి 
వాటిని సృష్టించింది. ఇంక జంతువులకు వ్యాధుల్ని 
కల్పించేవాటిలో “పుట్‌ అండ్‌ మౌత్‌”, రిండర్‌ పెస్ట్‌, వార్డ్‌ 
వాగ్‌ డిసీజ్‌, ఫౌల్‌ పెస్ట్‌, హాగ్‌కలరా” మొ॥నవి ఉన్నాయి. 
ఇంక ఈ సూక్ష్మజీవులను మోసుకుపోయే కీటకాల 
సృష్టికూడా ఘనంగానే జరిగింది. ఇటువంటి వాటిని 
“వెళ్టార్స్‌” అంటారు. అమెరికాలోని “ఫోర్డ్‌డెట్రిక్‌'లో ఈ 
సూక్ష్మజీవులను మోసుకువెళ్ళే 8 లక్షల దోమలు నెలనెలా 
ఉత్పత్తి కాసాగాయి. “ఎల్లోఫీవర్‌”, “మలేరియా” వంటి 
వ్యాధుల్ని కల్పించే సూక్ష్మజీవుల్ని ఈ దోమల ద్వారా 
పంపుతారు. అలాగే కలరా, డిసెంట్రీ, ఆంధరాక్స్‌ వంటి 
వ్యాధుల్ని కల్పించే ఈగలను కూడా ఇక్కడ ఉత్పత్తి | 
చేయసాగారు. 


మే “08 సీర 


ఇవన్నీ ఒక ఎత్తు. మనుష్యులకు విపరీతమైన 
ప్రాణహాని కల్పించే విషాల్ని తయారుచేయడం వేరొక 
యెత్తు. కొన్ని రకాల సూక్ష్మజీవులనుంచి వీటిని తయారు 
చేస్తారు. ఉదాహరణకి “సి.బొటు వినియం” అనే బాక్టీరియా 
నుంచి “బొటులిన్‌ టాక్సిన్‌” అనే విషాన్ని తయారు చేశారు. 
దీనిని మించిన విషం ఈ భూ ప్రపంచంలో వేరొకటి లేదు. 
కేవలం 28 (గ్రాముల ఈ విషం ప్రపంచంలోని సర్వ 
మానవాళినీ సంహారం చేయగలదు. ఇలాగే 'కేస్టర్‌ బీన్స్‌' 
(ఆముదాలు) నుంచి తయారు చేసిన “రైసిన్‌” షెల్‌ఫీష్‌ 
నుంచి తయారుచేసిన “సాడ్‌టాక్సినొలు కూడా పరమ 
భయంకరమైనవి. అత్యంత |ప్రాణాంతకమైనవి. అయితే 
ఈ బయోలాజికల్‌ వెపన్స్‌ను ప్రయోగించడంలో ఎన్నో 
చిక్కులున్నాయి. వీటిలో అధికభాగం కొన్ని నెలలకంటే 
ఎక్కువ నిలువ ఉండవు. పైగా ఏటిని నిలువ ఉంచడం 
కూడా పెద్ద నమన్య. వాతావరణ వరిన్థీతులు 
అనుకూలంగా ఉండకపోతే వీటి (ప్రభావం కూడా ఆశించిన 
మేరకు ఉండదు. ఏదైనా పొరపాటు జరిగితే ఇవి 
“భస్మాసుర హస్తం” లాగా ప్రయోగించిన వారి మీదికే 
ఎదురుతిరగ వచ్చు. ఈ సూక్ష్మజీవుల సృష్టిలో కొత్త 
వైరస్‌లు ఉత్పత్తి అయి ఊహించని హానిని కల్పించవచ్చు. 

ఈ బయోలాజికల్‌ వెపన్స్‌ తీసుకురాగల 
భయంకర పరిణామాలను గుర్తించి 1975లో అంతర్జాతీయ 
నిఘా సంఘం వీటి ఉత్పత్తి వినియోగాలసై ఆంక్షలు 
విధించింది. అయితే అగ్రరాజ్యాలు పెద్దగా పట్టించుకున్న 
దాఖలాలు లేవు. అందుకు బదులుగా అమెరికాలో ఈ 
అ(స్తాలను ఎదుర్కొనగల టీకాల ఉత్పత్తి ఇతరులు 
ప్రయోగిస్తే ముందుగానే పసికట్టగల విధానాలకు 
రూపకల్పన వంటి వాటిపై పరిశోధనలు ముమ్మర 
మయ్యాయి. వివరాలు తెలియకపోయినా రష్యాలో కూడా 
ఇట్టి పరిశోధనలు పెద్ద యెత్తునే జరిగాయి. ఇవన్నీ 
ఆందోళన కల్గించే విషయాలే. మూడవ (ప్రపంచ యుద్దం 
కనుక వస్తే తది రోజులు, నెలలూ, సంవత్సరాలూ సాగదు. 
కేవలం కొద్ది నిమిషాలలో మానవాళి యావత్తూ కోలుకోలేని 
రుగ్మతలకు లోనై దారుణ మరణాలకు గురి అవుతుంది. 
ఆ యుద్దవివరాలను తెలియజెప్పే చరిత్రకారుడు కూడా 
మిగలడు. ఛో 





వ 
ఓ మనిషీ 

నీ విశాల ముఖ మైదానంలో 
కోపాన్టి మొలివించకు 
ఎందుకో తెలుసా 

కోపం ఆవహించగానే 

నీ నుందర ముఖారవిందం 
మోడుబారిన బీడుగా మారుతుంది. 
మెదడు పొరల పొలాల్లో 

జ్ఞాపకాల బీజాలు 

అంకురించకుండానే అంతరించి పోతయ్‌ 
అవకాశాల అందలాలు 

అందినట్టే అంది 

అందకుండా పోతయ్‌ 

నిన్భాక బికారిగా 

అనాకారిగా చేనీ 

ఈ (ప్రపంచానికి పరిచయం చేస్తుంది 
అనూయా ద్వేషాలు 

ఆగ్రహానికి అన్ఫుదమ్ములు 

ఇవి ఆగ్రహాని రెబ్చగొడ్తయ్‌ 
రెచ్చిపోయిన ఆగ్రహం 

ఉచ్చనిచాలు మర్చిపోతుంది 

అంతే..... నరాల్లో రక్త (ప్రవాహం పెరిగి 
గుండె జబ్బుకు గురొెతుంది 

అకాల వృద్దాప్యం (క్రోధానికి ఆదిపర్గమైతే 
మరణం న్యర్గారోహణ పర్షం 
అందుకే ఓ మనిషీ 

కోపాన్గి దరిచేరనీయకు 

అది శోకానికి శ్రీకారం 

వొపానికి ప్రతిరూపం 

ఇప్పుడే ఈ క్షణమే 

కోపానికి నమాధికట్టు 

ఆనందానికి ఆహ్వానం పలుకు 





- వాటీదండ్ర శ్రీమన్నారాయణ 
తత యా త ల క 


ప కం 


ఒక CO సు 
MSE వః లట స SRY Nae సన 


న 


గ న్స 
ప Ss స 
వై మనన పురు a నావు వసు 
Kes & 





అమెరికన్‌ దంపతుల వైదిక వివానాం : 


ముందు ఎమి చెప్పకుండగనే ఆశ్చర్యంగా, నాకు 

| హిందివచ్చునన్న విషయం తెలిసి నన్నులేవమని తన 

ప్రక్కన బాబా కూర్చుండబెట్టుకొని తాను హిందీలో తెల్పెడి 

విషయాల్ని ఆంగ్లంలోనికి తర్జుమా చేయమన్నారు. నాకు 
తోచిన రీతిని చేశాను. 


నేను బాబాను ఆనుకునే కూర్చున్నాను. బాబా 

నా ఎడమ భుజముపై ఎంతో ఆప్యాయతతో ఒరిగినారు. 
_ ఆయన తన కుడిచేతితో నన్ను తరచు స్మరించుచున్నారు. 
ఆయన చేతిలో గుండుసూదిఉన్నా నాకు తగులుతుంది. 


అమెరికన్‌ దంపతులకేసి చూచి బాబా*ఇది మీ 
33వ వివాహదినోత్సవముకదా అని వారిని (11/& Mrs. 
గళి/512) ప్రల్నించారు. వారు నివ్వెరపడి అవునని బదులు 
చెప్పారు. బాబా “మీ వివాహాన్ని వైదిక విధానంలో 
| ఆధ్యాతి శ్రకపరంగా ఇప్పుడు జరుపుతాను” అని తెల్పారు. 
ఏదో ఒక అద్భుతం జరుగబోతున్నదని అందరమూ ఎంతో 
(శ్రద్దగా చూస్తున్నాము. బాబా చేతులు పైకెత్తి బాబా 
చిత్రముగల ఉంగరాన్ని గాలినుంచి తీసి భార్యతో ఆ 
ఉంగరాన్ని భర్తవ్రేలికి ధరింప చేయమన్నారు. 

. “తదుపరి ఆ భార్యభర్తలను లేచి అందరికీ 
కనపడేలాగున వెనుక కూర్చుండమన్నారు. తదుపరి బాబా 
చొక్కాచేతులు పైకిలాగారు. అవి అందరికీ మామూలు 
చేతులుగా కన్పించాయి. ఈసారి చేతులు ఆకాశంలో 
ఊపకుండ ఎడమ అరచేయి పసైకిపెట్టి అందరూ 
చూస్తుండగా అరచెయ్యి మూశారు. 


అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. నేను బాబాకు 
ఎదురుగా కూర్చున్నానుగనుక బాబా పిడికిలిలో ఏదో 
తళతళ లాడుతున్నట్టు కనిపించింది. కుడిచేతితో బాబా 
ఎడమచేతినుండి పొడవైన, తళతళ మెరిసిపోయే సుమారు 
30 అంగుళాల పొడవుగల నెక్‌లెస్‌ (మంగళసూత్రం) 
బయటకి తీశారు. అంత పెద్ద నెక్‌లెస్‌ నిజానికి పిడికిలిలో 
పట్టటం చాలా కష్టం. 


వేవుంతా ఈ వువోత్మ్యాన్ని చూచి 


స్తబ్బులమైపోయాము. అంతా మా కళ్ళ ముందే జరగటం 


వలన నిశ్చేష్టులమైనాము. 

బాబా ఆ నెక్‌లెస్‌లోని 40మణుల ప్రాధాన్యత 
గూర్చి వివరించారు. అందులో వజ్రాలు కూడా ఉన్నవి. 
దాని మధ్య కమలము, అందులో బాబా బొమ్మ ఉన్నవి. 


మూలం : అర్‌. కరంణియా 





అనువాదం : డౌ॥ రొసర్ల జనార్ధనీరాద్టు 


ఆ మంగళ సూత్రాన్ని భర్తకు ఇచ్చి దానిని భార్యమెడలో 
ధరింపజేయమన్నారు. 

ఆశ్ళర్యచకితులైన అందరిని చూచి బాబా ఇది 
“ఇది ఎలా సంభవించినదో చెప్పండి” అని అడిగారు. 
ఎవరూ సమాధానం చెప్పలేకపోయారు. బాబా “నేను మీకు 
అనేక అవకాశాలు ఇస్తున్నాను. నేను చేయు క్రియలు, 
చెప్పెడి మాటలు మీరు (శ్రద్దగా పరికించి మానవజాతికి | 
మేలు చేయగలరని నేను ఆశిస్తున్నాను. మీరందరూ 
హృదయము కలవారని, మేలు చేయగలవారని నాకు 
తెలుసును” అని బాబా అన్నారు. తదుపరి ఒక గంట 
అనేకమైన ప్రశ్నలు నిశితమైనవి. ఆతురతను రేకెత్తించెడివి 
సభ్యులు అడిగారు. అందులో కొన్ని ఈ (క్రింద పొందు 
పరచబడినవి. 
ప్రళ్ళీ : మీరు వస్తువులను ఎలా సృష్టించగల్లుతున్నారు? 
(How do you materialise objects) 
బాబా : నేను వస్తువులను నా సంకల్పశక్తి వలన 
సృష్టించగల్నుచున్నాను. మీరు మీ మానసికశక్తుల్ని 
పెంపొందించుకొని, మీ హృదయాలను షవిత్రము 
చేసికొన్నచో మీరు కూడ ఇట్టు చేయగలరు. అయితే 
నేను ఈ విశాల జగతిని (ప్రేమించినట్లు మీరు కూడ | 
(ప్రేమించవలసియుండును. 


పళ్ల : : దీనికి విజ్ఞానశాస్త్రపు (306౧౪10 Ex- 


ను రాగంలో 


planation) ఆధారాలు ఏవి? 
బాబా : భౌతికళా[స్త్రము ఏదియు దీనికి అర్దము 
తెలియజెప్పలేదు. (Material Sciences). ప్రాపంచిక 
శాస్త్రముల పరిధి నియమితము. సైన్సు పరిశోధనలను 
గావించును. ఆధ్యాత్మికత అనుభోవమును 

| కలుగజేయును. అంతర్‌ దృష్టిని ఒసగును. ఎంతో శక్తిగల 

మైక్రోస్కోపు కూడ చూడజాలనిది నేను చూడగలను. 
ఎంతటి గొప్ప వైద్యులకైననూ ఎక్స్‌రే కొవలసి యుండును. 
రక్త పరీక్షల రిపోర్టులు, మలమూత్ర పరీక్షల రిపోర్టులు 
కావలసి ఉన్నవి. కాని నాకు అవేవీ అవసరంలేదు. నేను 
రోగనిర్జారణ సరియైనది సరాసరి తృటిలో ఇవ్వగలను. (! 
can give correct diagnosis straight away) 


బాబా మహిమలు : 

ప్రళ్ళ : హోనర్జు మర్చెట్‌ తన గ్రంధంలో మీరు బావిలో 
పడిపోయినవానిని రక్షించినారని వ్రాసినారు. ఇదెట్టు 
సంభవమైనది? 

బాబా : భగవంతుడు ఒకేఒక్కడు. అతడు సర్వశక్తి 
సంపన్నుడు. ఆ సాయి మీ అందరిలోనున్నాడు. అతడెచట 
చూచిన అచటనేగలడు. నేను బావిలో మునిగి వానిని 
రక్షించిన తరి నేనిట నుండి కదలలేదు. సర్వభూతము 
లందున్న నేను రక్షించుటకు అచ్చట ఉన్నాను, 


ఒకసారి న్యూమెక్సికో వాసురాలు “ఇందిరాదేవి 
(భర్త ఒక అమెరికన్‌) మీరిపుడు కూర్చున్న స్టలములోనే 
కూర్చున్నాడు. ఆయన ఇచట కూర్చుండి నాలో 
మాటలాడుచున్న సమయాన, ఆయన భార్య ఇందిరాదేవి 
అమెరికాలో కారు నడుపుచూ (ప్రమాదమునకు గురియెనది. 
వెంటనే నేనామెను కాపాడవలసిన రక్షణ ఒసగియున్నాను. 
నాఎదుటగల ఆమె భర్తకు ఈ విషయమంతయు నేను 
చెప్పి ఆందోళన చెందవలసిన అవసరము లేదనియు 
తెల్పియున్నాను. తదుపరి ఈ సంఘటన నిర్దారణ 
విషయము ఆమె ద్వారా తెలిసినది. 
పళ్ల : మీరు కృపను ఏ కొద్దిమంది మాత్రముసైన 


ఏలచూపుచున్నారు? అమెరికాలోని కోవన్‌ (Cowan) 


అను వ్యక్తిని మన దేశమందలి రాధాకృష్ణ అను వ్యక్తిని 
వారు మరణించిన పిదప ఏల సజీవులను చేసినారు? 
బాబా : కొందరు వ్యక్తులను రక్షించవలయుననుటలో నేను 
కొన్ని ప్రత్యేకాంశములను పరిగణనలోనికి తీసికొందును. | 
నా కృపకు పాొ(త్రులగువారు, నాకు పూర్తి శరణాగతు 
లైనవారులు. ఆ పస్ఫితి కూడ ఆతనికెంతయు మహత్తర | 
స్టీతిని తెచ్చి పెట్టునదియై ఉండగలదు. మృత్యులు 
“జీవులైనారు. మృత్యుడైన కోవన్‌ను (బ్రతికించినాను, 
ఆయన భార్య శవమైన తన భర్త కోవన్‌ను అమెరికా తీసికొని 
వెళ్ళవలసి ఉండెడిది. ముఖ్యమగు అమెరోకా ప్రజలకు 
ఈ సంఘటన ద్వారా ఆధ్యాత్మిక మహిమలు' నా 
సందేశము అచట వ్యాపింప జేయ తలచితిని. 
రాధాకృష్ణ విషయములో అతని జీవితము 
మరియొక పది దినములు అతని జీవిత విషయాలు, ఆస్తి 
వివరాల సర్దుబాటు చేసేందుకు వీలునామా మొదలైనవి 
(వ్రాసేందుకు పొడిగించాల్సివచ్చింది. 
(పళ్ళు : మీకు పూర్వజన్మ విషయాలు ఎలా తెలుస్తాయి? 
బాభా : భూతకాలమేకాదు. భవిష్యత్తు కూడా నాకు 
గోచరమే. నేను కాలానికి, స్థలాలకు అతీతుణ్ణి, నామీద 
ఏవిధి నిషేధాలు అడ్డముగా రాజాలవు,. 
ప్రళ్ల : తమరు ఒక దేశానికి మొత్తం అంతటికీ కృపను 
ప్రసరింపగలరా? 
బాబా : ఆ. చేయగలను. నేను ప్రత్యేకమైన కృపను ఏదో 
ఒక దేశానికి మొత్తము అను[గ్రహింపగలను. అది నేను 
అవసరమని భావిస్తే, నేను మీకు పెక్కుసార్జు మీరు నన్ను 
అత్యంత సామిప్యముగ నన్నుచూడగలరని ఇంటర్వ్యూ 
లను అను[గ్రహించియున్నాను. 


ఒకేమారు రెండు దేహాలలో : 

పళ్ళ : జాన్‌ హిస్టాప్‌గారు మీ శిరస్సు చుట్టును ఏదో 
తేజోవలయం ఉన్నటుల దానినుండి తేజోపుంజములు 
వెడలగ్రక్కుచున్నటుల ఎట్టు (గహించగలిగారు? 


బాబా : వేలకొలది మంది దానిని చూడగలిగారు. 
మనోవికాసం పొందినవారు, నాపై పూర్తి ప్రేమకలిగినవారు 
దానిని చూడగలరు. 


పేం8లాాాాాాలరు 19 మాలా ్సీనాడీ 


ప్రళ్ళ : కొందరు తెల్పినటుల తాము ఒకేమారు రెండు 
దేహములలో ఎట్టు కన్సించగలరు? 


బాబా ; నాకు పరిధులులేవు. నేను ఒకేమారు వేల 
రూపములలో కన్సించగలను. ఒకమారు చైనా యుద్దము 
జరుగుచున్న సమయమున ఒక భక్తుడు అపాయమున 
చిక్కుకుని నన్ను ప్రార్థించినాడు. నేను ఈ శరీరమును 
ఇచట వదలి ఇంటికప్పు ద్వారా అతని చెంతకు చేరినాను. 
ఇంతలో నా పార్టివ శరీరము ఇచ్చట చచ్చినట్టు పడి 
యున్నది, 

అనేక మందికి, బెంగుళూరు తదితర 
(ప్రాంతాలకు నేను మరణించితిని అనిన వార్త అనేకానేక 
తంతి సమాచారములు వెళ్ళినవి. చివరకు గంధపు చెక్కలు 
నా భౌతికకాయమును దహనము చేయుటకు కూడా 
సిద్దపరచబడినవి. ఆ సమయమున నేను మరల వచ్చి 
ఆపదల చిక్కిన నా శరీరమున చేరినాను. నేను 
సజీవుడనని, ఒకానొక భక్తుని రక్షించుట కిటుల చేయవలసి 
వచ్చినదని నేను నా చుట్టును గలవారికి తెలియజెప్పితిని. 
(పళ్ళ : తాము రాత్రి పూట ఎన్ని గంటలు నిద్రపోతారు? 
బాబా. : నేను అసలు నిద్రించనే ని(ద్రించను. ఎల్లవేళల 
ఆలోచనా నిమగ్నుడనయ్యెదను. నేను పడకగది లైటు 
ఇతరుల ని(ద్రకు ఆర్సివేయుదును. స్నానాల గదిలోనికి 
పోయి అచ్చట భక్తుల నుండీ వచ్చిన లేఖలు చదివి, 
(వపాయుచుందును, 
దైవత్వమునకు ప్రబల సాక్ష్యము : 
(ప్రళ్లీ : మరల మాకు ఇంటర్వ్యూ అవకాశము ఎప్పుడు 
అను(గ్రహింతురు? 
బాబా : నేను మొదటి అవకాశము బీదవారు, అత్యంతా 
వశ్యకముగల వారికి ఇంటర్వ్యూ అనుగ్రహింతును. ఈ 
దినము అనేక మంది పల్లెవాసులు సుదూర (ప్రాంతముల 
నుండి భోజనము కూడ చేయక వచ్చియున్నారు. వారికి 
మొదటి అవకాశము ఇచ్చియున్నాను. కారణమేమన్న 
మరిన్ని రోజులు ఇచట ఉండుటకు వారివద్ద పైకముకూడ 
లేదు. నేను పనులన్నియు ముగించుకొనిన పిదప ఖాళీగా 
ఉన్నప్పుడు మిమ్ములను పిలువగలను. 


ఈ బృంద నమావేశము ముగియు" 
సందర్భమున ఈ పరిశీలక బృందములోని ఒక సభ్యుని 
చేతి ఉంగరములోని మణిపూస 1/4 ౫ 1/2, లోగడ బాబా 
స్వయముగ సృష్టించి ఒసగినది మాయమైపోయినది. 
కొందరు దీనికై వెదకుట మొదలిడినారు. ఈలోగా 
చేరువనున్న గదిలోనికి బాబా ఒకరిపిదప ఒకరిని పిలిచి 
ఇంటర్వ్యూ ఇచ్చినారు. మాయమైన ఉంగరపు మణి 
దొరకలేదని బాబావైపు మేమెల్లరమూ చూచినాము. బాబా 
ఒక్కనవ్వు నవ్వినారు. మాటాడలేదు. సృష్టింపగల్లిన వ్యక్తి 
మాయముకూడ చేయగల శక్తిసంపన్నుడని మాకెల్లరకు 
అర్దము గావచ్చినది. 


ఇంటర్వ్యూ అయిన పిదప ఆ ఉంగరములోని 
మణిని పోగొట్టుకొనిన వ్యక్తి భూతద్దము కావలెనని 
కోరినాడు. దాని సహాయమున ఉంగరము చూచినాడు. 
ఉంగరములోని మణి అంచులు ఎక్కడా నలగక 
ఎటులున్నది అటులే ఉన్నవి. ఈ తనిఖీ పూర్తి అయిన 
పిదప ఆ పరిశీలకుడు నాతో ఒకమాట మెల్లిగా చెప్పినాడు. 
ఈమాయమైన మణిస్థానమున మరల మణిని బాబా 
తీసికొని రాగలిగినచో బాబాను దైవమనే భావించగలనని 
తెల్పినాడు. 

మరల ఇంటర్వ్యూ వచ్చినప్పుడు బాబా నోటితో 
గాలిని ముమ్మారు ఆ ఉంగరము మిద గట్టిగ వదలగనే 
అదృశ్యమైన మణి సరిగ ఆ ఉంగరములోనున్నది. పరిశీలక 
బృందములోని వారందరు ఆశ్సర్యమున ఎలుగెత్తి 
అరచినారు. బాబా అవతారపురుషుడనుటకు వేరే విధమైన 
సాక్ష్యము అవసరమేలేకపోయినది. 


బ్రిట్ట్‌ పత్రిక, 14 ఆగస్టు 1976) 
రాబోవు నంచికలో ఈ (గ్రంధమువూర్తి యగును) 
fOr omer te sr a tN 
“ఘనాఘనఘర్షణంబున గల్లు వైద్యుదాన్ని 
దధిని మధియింప లభియించును వెన్నముద్ద 
మనస్సు మధనతో నార్తి ననుభవించెవగాదె 
సాయిపాదారవింద సద్భక్తి సంభవించు” 


- యార్లగడ్డ రాధాౌకృస్థనమళార్తి 


మత Nee Ne nen MER Lae Vere GM nee Me 
మే '98—— 0 ——WMకీవాజీ 


గ్‌ 


రసవదటాలు - 36 


దక్షిణభారత పర్యటనలో భాగంగా, దక్షిణ కన్నడ జిల్లాలోని 
సిద్దాపురం వచ్చారు. (గ్రామ ప్రజల ఆనందానికి అవధులు 
లేవు. పొరుగు (గ్రామాల నుండి తండోపతండాలుగా 
(ప్రజానీకం చేరింది. 

మహాత్ముని దర్శనంతో వులకాంకితులైైన 
ప్రజలు, గాంధీజి ప్రసంగం వినాలని ఉవ్విళ్ళూరుతున్నారు. 
సిద్దాపుర (గ్రామపెద్దలు, దేవికోం శివప్పు అనే ఒక బీద 


మహిళను ఊరేగింపుతో సభాస్థలి వద్దకు తీసుకొని వచ్చారు. - 


మహాత్ముని ఎదుట నిల్చున్న దేవి ఆయనకు నమస్కారం 
చేసింది. మహాత్ముడు చిరునవ్వుతో ఆమెను 
పలకరించారు. ఆమె వెంట ఉన్న శంకరరావ్‌ గుల్యాడి 
ఆమెను గాంధీజీకి పరిచయం చేశారు. దేవిని గురించి 
విన్న గాంధీజి ముగ్గులయ్యారు. 


సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా 
ప్రభుత్వానికి పన్ను చెల్లించని వారిని అరెస్ట్‌ చేయసాగారు. 
ఉద్యమకారులైన నాగేశహెగ్దే, అతని అన్నదమ్ములు 
సమాలోచన చేసి, ఇంట్లో ఉన్న నగలు, వెండి వస్తువులు, 
నగదు పైకం అంతా ఒక తప్పేలాలో భద్రపరచి, దాన్ని 
కొపాడే బాధ్యత చిన్న తమ్ముడికి అప్పగించారు. తక్కిన 
వారందరూ జైలుకు వెళ్ళినా, తమ్ముడు మాత్రం, ఇంటి 
వద్దనే ఉండి, తనకు అప్పగించిన ధనాన్ని కాపాడటం అతని 
బాధ్యతగా చేసి, తక్కిన సోదరులు జైలుకు వెళ్ళారు, 


తనకు అప్పగించిన ధనరాశి గల తప్పేలాను 
తమ పోకతోటలో ఒకచోట భద్రపరచి స్త్వయంసేవకుడుగ, 
ఉద్యమంలో వనిచేసేవాడు. పోలీనులు అతన్నీ 
బంధించారు. తక్కిన వారికి ఏడాది, రెండేళ్ళ శిక్ష చెప్పారు. 
ఇతనికి ఆరు నెలల శిక్ష చెప్పారు. శిక్షపూర్తయిన తర్వాత, 
చిన్న హెగ్లే తోటలోనికి వెళ్ళి తాను భద్రపరచిన చోటికి 
వెళ్ళి తవ్వాడు. తప్పేలా కానరాకపోవటంతో భయంతో 
వణికాడు. అన్నగార్జు, వదినలు, జైలుశిక్ష ముగించుకొని 


వచ్చి నీవు భద్రప 





రచిన నగలు, పైకం ఎక్కడ? అని ప్రచ్చిస్తే 
ఏం సమాధానం చెప్పాలి?” దాచిన చోటనే మాయమైందని | 
చెబితే వారు నమ్ముతారా? అందరినీ మోసగించి, తానే 
అపహరించి, ఇలా అబద్దం చెబుతున్నాడని భావించరా? 
కుటుంబానికి చెందిన భూములు, ఇల్లు, తోటలు అన్నీ 
ప్రభుత్వం అది వరకే స్వాధీనం చేసుకుంది. పెద్ద అవిభక్త 
కుటుంబానికి జీవనాధారంగా ఉండగలదని, దాచి ఉంచిన 
సైకం మాయమైందంటే ఎవరు మాత్రం విశ్వసిస్తారు? అన్న 


జానమద్ది హనుమచ్చా స్రి 


ఆలోచనా తరంగాలలో అతనికి మతి తప్పినట్రైంది. 
“ఇక్కడే దాచాను తప్పేలా మాయమైంది.” అన్నగారికేం 
చెప్పాలి? అంటూ పలుచోట్ల తవ్వాడు. ఎంతో ఆరాట 
పడుతున్నాడు. కాని ఏం లాభం? 

ఈ సంగతి ఎలాగో పోలీసుల చెవిని పడింది. 
వెంటనే పోకతోటకు కాపలా (ప్రారంభమైంది. తోటంతా 
తవ్వారు. కాని దాచిన తప్పేలా కానరాలేదు. లోట 
సమీపంలోనే కాపురముండే శివప్పపై అనుమానంతో 
అతనిని అరెస్టు చేసి చితకబాదారు. ఆ సంగతి తనకే 
మాత్రం తెలియదు అని రోదిస్తూ చెప్పినప్పుడల్లా 
మరింతగా కొట్టారు. చిత్రహింసకు గురిచేసినా, తనకేమీ 
తెలియదనే చెప్పాడు. లాభం లేదనుకుని అతని భార్య 
దేవిని పిలిపించారు. లారీతో బాదారు. ఎంత కొట్టినా 


“ఒక్కటే జవాబు 'నాకేమీ తెలియదు”. పోలీసులు విసుగెత్తి 


చుట్టుప్రక్కల వారిని హింసించారు. ఇంత జరిగినా 
తప్పేలా ఆచూకి తెలియరాలేదు. 

శిక్షా కాలం పూర్తి అయిన తర్వాత తమ్ముని 
భార్య ఇంటికి వచ్చింది. పిచ్చి పట్టిన తమ్ముడు తన 
భార్యనే గుర్తించలేదు. ఆత్మహత్యకు పాల్పడుతాడేమో 


f a 
షృ'98 వ పాక క వ్రు SN RO యా జీ 


| 


శరణాలయాల్లో.... 


నంఘంలో ఒకప్పుడు 

ఒకో వెల్లు వెట్టినవాళ్ళు 

ఇప్పుడు తుది నంధ్యలో 
తిరుగాడుతున్భారు. 

ఒకప్పుడు నమాజంలో 
అంతర్భాగంగా (శ్రమించిన వాళ్ళు 
నేడు సంఘానికి భారంగా 
కుమిలి కృళిన్తున్ణ వాళ్ళు 
పల్కరించే వారు లేక 

వెక్కి రింపులకు తాళలేక 
ఆనరాకోసం నిరీక్షిస్తున్సారు 
'ఆత్మ' కోసం జీవిస్తున్లారు. 
త్భ్‌ప్తీ లేని జీవితం ఎందుకని 
తుది శ్యాన కోసం ఎదురుచూస్తున్నారు 
తాము పెంచిన మొక్కలు 

నీడ నివ్వడం లేదని ఆవేదనతో 
అస్తీత్యం కోసం వృద్దుల శరణాలయాల్లా 
సేవలందుకుంటున్న్భారు! 


- యన్‌.యస్‌.రెడ్డి 


అన్న అనుమానంతో (గ్రామపెద్ద, సర్టార్‌ వెంకటరామయ్య 
అతనిపై ఇద్దరిని నిఘా ఉండేట్టు ఏర్పాటు చేశాడు. 
అన్నగార్హు ఒక్కొక్కరే కారాగార విముక్తులై (గ్రామానికి 
వచ్చారు. కొందరు ఇదంతా నాటకం అని కూడా గుస 
గుసలాడారు. చివరిగా, కుటుంబ పెద్ద నాగేశ హెగ్లే జైలు 
నుండి విడుదలై వచ్చారు. (గ్రామస్థులు వారిని ఘనంగా 
ఊరేగించారు. పెద్ద సభ జరిగింది. హెగ్టే కుటుంబం 
వారి త్యాగనిరతిని కొనియాడారు. రాత్రి గం॥10-00 లకు 
సభ ముగిసింది. కుటుంబ యజమాని రాకతో, అందరికీ 
ఎంతో ఆనందం. జైలు అనుభవాలు, పోలీసుల జులుం, 
ఇంటి సంపద దాచిన తప్పేలా మాయం కావటం మున్నగు 
విషయాలు మాట్లాడుతూ ఇలా రాత్రి రెండు గంటలైంది. 
మాటలింకా పూర్తి కాలేదు. ఎవరో తలుపు తట్టిన సద్దు. 


నే '08 




















ee > — —_ 


మరలా పోలీసులు వచ్చారేమో అనుకొన్నారు. తలుపు 
తెరిచారు. ద్యారం ముందు నిల్చ్బున్నది దేవి! లోపలికి 
వచ్చి తప్పేలాను నాగేశహెగ్గేగారి ముందు ఉంచింది. 
తండ్రీ! ఇంతకాలం దీనిని కాపాడటానికెంతో కష్టపడ్డాను. 
ఈ దినం మీరు వచ్చారు. ఈ తప్పేలాను మీకు 
అప్పగించి నిశ్చింతతో ని(ద్రపోతాను. అని విన్నవించింది. 


నాగేశ హెగ్దే గారికి, తప్పేలాను చూచిన 
ఆనందం కంటే, ఇంతకాలం, దానిని భద్రపరచిన ' దేవి 
ధైర్యానికి, త్యాగనిరతికి నివ్వెరపోయారు. ఆమె ఉపకారం 
అవిస్మరణీయం అనుకున్నారు. 


“నిమిత్తమాత్రంగా ఆ తప్పేలా నాది. కాని 
ఇంతకాలం నీవు భద్రపరచక ఉంటే అది ఎవరి పాలో. 


- అయ్యేది. ఇప్పుడు ఈ సంపద నీది. ఇందులో నీకు 


ఇష్టమున్నంత తీసుకోవాలి.” అన్నారు నాగేశహెగ్దే. 

“మీరు అలా అనకండి. ఈ సంపద మీది. 
మీకు అప్పగించేదాకా భద్రపరచడం నా కర్తవ్యంగా 
భావించాను. మీరు దయచేసి తప్పేలాలో ఉంచిన 
వస్తువులు అన్నీ ఉన్నాయో లేదో చూచి చెప్పండి. అంటూ 
తప్పేలాలోని నగలు, నాణేలు అన్నిటిని కుమ్మరించింది, 
దేవి. 


బంగారు, వెండి నగలు, నాణాలు రాశులుగ 
పడటం చూసిన హెగ్డే కుటుంబీకులందరు ఆనంద 
భాప్పధారలతో తన్మయులయ్యారు. 

నాగేశ హెగ్దేగారు బంగారు గొలుసును తీసుకుని 
“తల్లీ! ఇది నీకు నా కానుక” అంటూ దండను ఆమె 
మెడలో వేశారు. 


దేవి వెంటనే దానిని తీసి'హెగ్ట్దేగారి మనుమరాలి 
మెడలో వేసి “అయ్యా, ఈ గొలుసు నాది కాదు. ఇది 
మీకు చెందాల్సిందే” అన్నది. 

తాము భద్రపరచిన నగదు నాణ్యాలన్నీ అలాగే | 
ఉండటం హెగ్దే కుటుంబం, గమనించింది. మేము 
భద్రపరచిన వస్తువులన్నీ ఉన్నాయి. కాని, ఈ నిక్షేపం 


' నీకెలా లభించిందో చెప్పమన్నారు. 


దేవి “మీరందరూ జైలుకు వెళ్ళారు. ఒకరోజు | 


శ్రీవాణీ 


'ేకువనే నేను తోటలో కట్టెలు ఏరేందుకు వెళ్ళాను. 
ముందు రోజు రాత్రి భారీవానలొచ్చాయి. కాలువలు పొంగి 
పొర్ణాయి. ఒక కాలువ చివర ఏదో తళుక్కుమని మెరసి 
నట్టయింది. చూశాను. తప్పేలా అంచు కనిపించింది. 
ఆకులు, తీగలతో దానిని మూసి, రాత్రి వెళ్ళి ఆ తప్పేలా 
తీసుకుని వచ్చి ఇంట్లో దాచాను. నా భర్తకు ఆ సంగతి 
చెప్పాలనుకున్నాను. అతని సహాయంతో దానిని 
రహస్యంగా భద్రపరచాలనుకున్నాను. సిద్దాపురం సంతకు 
వెళ్ళిన, నా భర్త ఆ రాత్రి తిరిగి రాలేదు. రాత్రి అయినట్లల్లా 
నా ఆలోచనలు పలు రీతులుగా సాగాయి. ఇది, స్వామి 
ధనం. దీనిని నాభర్త, నా కన్నుకప్పి అపహరిస్తే స్వామి 
(ద్రోహం చేసినట్లవుతుంది. తాగుబోతైన నా భర్త, దీనిని 
కాజేస్తాడేమో? ఏం నమ్మకం? ఈ విషయం ఎవరికీ 
తెలుపరాదు. నేనొక్కదాన్నే దీనిని భద్రపరచాలి, అని 
నిశ్చయించుకొన్నాను. వంట పొయ్యిముందు కూర్చునే 
చోట గుంత తవ్వి, ఈ తప్పేలా దాంట్లో ఉంచాను. 
మట్టితో కప్పి కూచోడానికి చిన్న బండ వేశాను. 

“కొన్ని రోజుల తర్వాత చిన్నయ్యగారు జైలు 
నుండి విడుదలై వచ్చారు. తప్పేలా దాచిన చోట తవ్వారు. 
కానరాకపోయేసరికి అందరికీ ఆ సంగతి చెప్పారు. 
పోలీసులు నా భర్తను అరెస్టు చేసి జైల్లో కుక్కారు. చితక 
బాదారు. ఆ చిత్రహింసను చూచి, వాస్తవం వెల్లడించాలి 
అనిపించింది. కాని యజమానికి ద్రోహం చేయరాదని, 
వాస్తవాన్ని చెప్పలేదు. పోలీసులు _ నన్ను పలువిధాల 
హింసించారు. కాని వారికి వాస్తవం చెప్పలేదు. పోలీసుల 
దెబ్బలకు నా భర్త ఒళ్ళు.హూనమైంది. విపరీతంగా జ్వరం, 
పైగా మశూచి దాపరించింది. చూస్తున్నట్లే మూడు 
రోజుల్లోనే కన్నుమూశాడు. నా కొడుకు అనాధ అయ్యాడు. 
భర్త మరణించిన తరువాత నాబిడ్డ ముఖం చూస్తూ 
బ్రతికాను. మీ సొమ్ము మీకు అప్పగించి, ఆ బాధ్యత 
నుండి విముక్తురాలు కావాలన్న చింతానన్ను దహిస్తూనే 
ఉండింది.” 

దేవి చెప్పినదంతా అందరూ విన్నారు. నాగేశ 
హెగ్దే “తల్లీ! నీవు సామాన్యురాలు కాదు. పుణ్యాత్మురాలివి. 
నీ కుమారుడు అనాధబాలుడు కాదు. వాడు నాకు మరో 


తమ్ముడు. నీకోసం కాకపోయినా, వాడికోసం, ఈ 
బంగారు వస్తువుల్లో నీకు కావలసిన దానిని తీసుకోక 
తప్పదు. అంటూ బంగారు గొలుసులు రెండింటిని ఆమె 
ఒడిలో వేశారు. 

దేవి, తటాలున నిల్చున్నది. “మీ సంపదను 
నా ఇంట ఉంచుకున్నంత కాలం, ఒక్క రోజు కూడా కంటి 
నిండ నిద్రపోలేదు. నా భర్త చావుకు కారణం ఈ ధనరాశే. 
ఇప్పుడు, ఈ సంపదను తీసుకుంటే నా కుమారుడు కూడా 
నాకు దక్కడు. ఇది నాకు అక్కరలేదు. మన్నించండి 
స్వామీ” అంటూ నమస్కరిస్తూ దేవి వెళ్లిపోయింది. అంటూ 
ఆమె కధ నివేదించారు గుల్వాడి గారు. 

ఈనాడు (గ్రామ (ప్రజలు ఆమెను ఎంతగానో 
గౌరవిస్తున్నారు. ఆమెకు హారతులిస్తూ ఊరేగింపుగా 
ఇక్కడికి పిలుచుకుని వచ్చారు. ఆమె స్వామి భక్తికి, 
నిజాయితీకి పట్టం కట్టారు. అంటూ శంకరరావ్‌ గుల్వాడి, 
మహాత్మునికి, దేవి చరిత్ర చెప్పారు. ఆమె జీవిత గాథ 
విన్న గాంధీజి కన్నీళ్ళు ఒత్తుకున్నారు. గుండె నిండా ఆమే 
అయ్యింది. 

“దేవి వంటి పుణ్యాత్ములు ఉండబట్టే ఈ జగత్తు 
ఇలా నడుస్తూ ఉంది” అన్నారు గాంధీజీ ఉద్వేగంతో. 

(ఉదయవాణీ” - స్వాతంత్ర న్వుర్ణాదయ ఆగస్ట్‌ - 97 

నంచికలోని, జీయు.భట్‌ గారి రచన ఆధారంగా) 


విదురనీతి 
“కృతజ్ఞం ధార్మికం సత్యం 
అక్షుద్రం దృఢభక్తికమ్‌ 
జితేంద్రియం స్థితం స్థిత్యాం 





ఓ త్రైయుత్యాగి చేష్యతే” 


కృతజ్ఞడు, ధార్మికుడు, సత్యవంతుడు, 
నీచుడు కానివాడు (ఉదారుడు), దృఢమైన 
అనురాగము గలవాడు, జితేంద్రియుడు, మర్యాదను 
ఉల్లంఘింపనివాడు, స్నేహమును వీడనివాడున్ను, 
మి(త్రుడుగా అంగీకరింపదగినవాడు. 
తంతు ల. 


మేల లాడ బాలా ్తీవాడీ 





మై 


ఆత్మజ్ఞాన ప్రాప్తికి భగవద్భక్తి ప్రధాన సాధనము. 
ఆస్తిక నాస్తిక దర్శనముల సారము తెలిసికొన్నచో 
ప్రస్థానత్రయము సుబోధకము కాగలదు. ఉపనిషత్తులు, 
బ్రహ్మసూత్రములు, భగవద్గీత యీ మూడింటికి ప్రస్థాన 
త్రయమని వ్యవహారము. 

లోకమున మహాశాస్త్రముల్లున్నవి. వాని యందు 
వ్యాకరణ మొక్కటి. వ్యాకరణము వేదాంగము. 
వ్యాకరణము కూడా ఒక దర్శనమే. ఇది దర్శనమేనని 
యెందజకు తెలియును. వాక్యపదీయకారు(డైన భర్భహరి 
వ్యాకరణ శాస్త్రమును ధర్మమని అన్నాడు. వ్యాకరణము 
దర్శనమని తెలియుట ఒక ఎత్తు. కాగా ఆ శాస్త్రమునకు 
దర్శనత్వ సిద్దియెట్టు కలిగినదో తెలియుట ఒక యెత్తు. 


అనాదిగా శాస్త్ర నిర్మాణ పద్దతి వేలుగా ఉన్నది. 
బుషులకు( బారమార్షిక దృష్టి ఉన్నది. శాస్త్ర నిర్మాణ 
విధానమున, ఏ బుషి యే దృష్టి కలిగి ఉన్నాడో, ఆ దృష్టి 
తోడనే, ఆ శాస్త్రమును మనము అధ్యయనము చేయ 
వలయును. 


దర్శనములున్నవి. అవి ఆరు. వానిలో మూడు 
నిరీశ్యర వాద సమర్దతములు. అవి (1) వైశేషికము, (2) 
సాంఖ్యము, (3) పూర్వ మీమాంస. ఆయా శాస్త్ర 
నిర్మాతలు కణాద, కపిల, జైమిని మునులు. ఆశ్చర్య 
మేమనంగా వీరందరు మహర్షులు, బ్రహ్మజ్ఞానులు. వేద 
(ప్రామాణ్యము నంగీకరించినవారు. 

. బుషుల శాస్త్ర నిర్మాణ దృష్టికి, వారి పారమార్ధిక 
దృష్టికి భేదము లేదు. సాధన రూపమున యోగ 
శాస్త్రమును, పారమార్ధిక దృష్టితో పరమార్హసార, మహా 
భాష్యములను భగవాన్‌ పతంజలి నిర్మించుటలో 
విశేషమున్నది. వ్యాస భగవానులు సాధన రూపమున 
శాస్త్రమును జూడలేదు. కేవల పారమార్షిక దృష్టితో ఉత్తర 
మీమాంసా దర్శనమును నిర్మించిరి. 


(ప్రతి ప్రాణియు సుఖమును అపేక్షించును. 


నే '98— 










దుఃఖమును ద్వేషించును. ఎంత (ప్రయత్నించినను 
జీవుడు దుఃఖమునే పొందుచున్నాడు, అనుభవించు 
చున్నాడు. కావున సుఖ ప్రాప్తికంటే దుఃఖ నివృత్తియే 
ముఖ్యము. ఈ దుఃఖము రాకుండుట యెట్లు? మొదటనే 
యత్నతః రాకుండా చూచుకొనుట యొకటి. దుఃఖము 
(పాప్తించినచో, ఆ దుఃఖమును నివారించుకొనుట 
రెండవది. దుఃఖము వచ్చును. దానిని అనుభవించిన 


డా॥ కాజు లక్షీ! నరసింహారావు 


గాని దానికి నివృత్తి కలుగదు. ఈ సంసారమే సర్వ 
దుఃఖములకు గారణము. దేనిని సుఖ సాధనముగా 
జీవుడు భావించుచున్నాడో క్రమశః అదియే దుఃఖ కారణ 
మగుచున్నద్ధి. భార్యాపుత్రులు సుఖ సాధనములే గాని, 
వారికి ఏదేని కష్టమో నష్టమో సంభవించినప్పుడు, ఆ 
కుటుంబ భర్తకు, అది దుఃఖహేతువే కదా! ఈ (ప్రపంచ 
మంతయు దుఃఖమయము. ఈ (ప్రపంచము సంసార 
బంధ కారణమగుచున్నది. ఈ సంసార బంధహేతువు 
యొక్క విచ్చిత్తియే మోక్షమని భావింపవచ్చును. 
భారతీయులు ధర్మార్థ కామ మోక్షములను 
నాలుగు పురుషార్దములను విశ్వసించుదురు. అర్హ 
కామముల కంటె, ధర్మము కంటె మోక్షము ఉత్తమోత్తమ 
మైనది. ధర్మము అభ్యుదయ నిశ్రేయస సాధనము, 
మహర్షి కణాదు(డిట్టని చెప్పెను. జీవితానంతరము స్వర్గాది 
సుఖములు, జన్మాంతరములలో సౌఖ్యము పొందుటయే 
అభ్యుదయము. ఐహిక సుఖానుభూతి కంటె స్వర్గ సుఖాను 
భూతి గొప్పది. అక్తకామముల కంటె ధర్మాచరణ వలన 
కలుగు సుఖము ఇంకను గొప్పది. కాని యీ ధర్మాచరణ 
వలన కలుగు సుఖమున గూడ కొంత దుఃఖము మిళితమై 
యున్నది. అందువలన ధర్మము, మోక్షమంతటి 
యుత్తమోత్తమ పురుషార్హము కాదు. ధర్మాచరణము వలన 


శ్రీవాణీ 


స్వర్గ (ప్రాప్తి కలుగుచున్నది. స్వర్గమునకు నాకమని పేరు. 
అనగా దుఃఖము లేనిదని యర్హము. కాని దేవతలకు కూడా 
రాక్షసుల దండయా(త్రల వలన దుఃఖము కలుగుచున్నది 
కదా! 

“జ్ఞానా దేవహి క్రైవల్యమ్‌” జ్ఞానము వల్ల 
మోక్షప్రాప్తి. మోక్ష సాధనకు జ్ఞానము కంటె వేరు మార్గము 
లేదు. నిశ్రేయసమనగా మోక్షము వలన కలుగు సుఖము. 
ఆ నుఖము అనంతము, అఖండము, ఏకము, 
నిరతిశయము, నిరవధికము, రసాత్మకమును. అక్కడ 
దుఃఖలేశము కూడ ఉండదు. ధర్మమోక్షములు రెండును 
పురుషార్దములే గాని, ధర్మము మోక్షోపాయ సాధనము. 
అసలు ఫలము మోక్షమే. మోక్ష ప్రాప్తికి, సంసార 
మూలకారణము యొక్క నాశనము (ప్రధాన విషయము. 
ఈ సంసారమునకు మూలకారణ మేమిటి? ఈ 
కారణమును అన్వేషించుటలో, ఆవిష్కరించుటలో దర్శన 
కర్తలు భిన్న మార్గములను (ప్రదర్శించిరి. సంసార 
మూలకారణ నాశకమయిన జ్ఞానమును నిరూపించుట 
యీ దర్శనముల యొక్క ఆంతర్యము. ఇట్టి జ్ఞాన 
సాధనమును 'విద్య' అని గాని 'దర్భన' మని గాని 
చెప్పవచ్చును. దర్శన శబ్దము కరణ (ప్రత్యయాంతము, 

దర్శనములు, దర్శనకర్తలలో మరల రెండు 
విధములున్నవి. నాస్తికులైన దర్శన కర్తలున్నారు. సంసార 
మూలమును (గ్రహించుటకు బుద్ది బలము ఆవశ్యకమని 
వీరి మతము. వీరు నాస్తికులు వీరి దర్శనములు నాస్తిక 


సుభాషితములు 


“ మాతృవత్‌ పర దారేషు 
పరద్రవ్యేషు లోష్టనత్‌ 
ఆత్మవత్‌ సర్వ భూతేషు . 
యః పశ్యతి సః పణ్తీతః 
ఇతరుల భార్యలను తన తల్లివలెను, ఇతరుల 


డబ్బును మట్టిపెడ్డవలెను, (ప్రాణులందరిని తన వలెను 
ఎవడు చూచుచున్నాడో వాడే సరియైన పండితుడు. 


దర్శనములు. మరి కొందరున్నారు. వీరిని ఆస్తికులని 
యందురు. వీరి దర్శనములు ఆస్తికములు. పురుషుని 
బుద్ది ప్రమాద భూయిష్టమైనది. కాబట్టి బుద్ది బలముపై 
ఆధారపడి చేసిన యూహలలో సత్యము నిరూపింప బడక 
పోవచ్చును. వేదములెంత (ప్రాచీనమైనవనగా అవి అనాది, 
వాని యుత్సత్తి మానన మేధకు అందనంత (ప్రాచీనమైనవి. 
మతీయు వేదములకు సృష్టికర్తయని యెవ్వరును లేరు. 
అవి అపొరుషేయములు. స్వతః ప్రమాణములు. వేదము 
నిర్ణయించిన మార్గమున మన ఆలోచనలు సాగవలయును. 
ఆస్తికులందరు ఈ మార్గమునకు చెందినవారు. ఇట్టి వారి 
చేత ఆవిష్కరింపబడినవి ఆస్తిక దర్భనములని అందురు. 
తద్భిన్నముగ వేద (ప్రామాణము నంగీకరింపని వారిని 
నాస్తికులుగా పరిగణింప వలయును. మనువు ఇట్లే 
చెప్పినాడు. “నాస్తికో వేద నిందకః” దేవుడు లేండన్నవాడు 
నాస్తికుడని, దేవుడున్నాడన్న వాడు ఆస్తికుడని పేర్కొనుట 
లోకములో నున్నది. కాని యిది సమంజసమైన 
నిర్వచనము కాదు. విచిత్ర విషయమేమనగా 
జైనులున్నారు. వీరు ఈశ్వరుని అంగీకరింతురు, కాని 
వీరు నాస్తికులే, కణాద, కపిల జైమినులున్నారు. వీరి 
దర్శనములు. ఈశ్వరుని అంగీకరింపవు. కానీ వీరు 
= ఆస్తీకులే. ఇందుకు కారణము ఈ మహర్షులు వేద 
ప్రమాణమును అంగీకరించుటయే. 


ఆస్తిక నాస్తిక దర్భనముల విషయమున భ్రాంతి 
నొందుటకు గొంత అవకాశమున్నది. మహర్షి పాణిని 
యొక్క “అస్తి నాస్తి దిష్టం మతిః" అను సూ(త్రమున గల 
“దిష్టమ్‌” పదమును (ప్రత్యయ విశేషణముగా భావించుట 
యీ (భ్రాంతికి గారణమయినది. దిష్టమనగా దైవము. 
“దైవం దిష్టం భాగధేయమ్‌” అని నిఘంటువు, అస్తి 
దిష్టమితి మతిః యస్యసః ఆస్తిక, నాస్తి దిష్టమితీ మతిః 
యస్యసః నాస్తికః - ఇట్లు వ్యాఖ్యానించుటలో ఈ (భ్రాంతి 
కలుగుచున్నది. యదార్హముగా పాణీనీయము నందలి 
దిష్టమ్‌ అను ప్రయోగము ప్రకృత్యంతరమే గాని ప్రత్యయ 


విశేషణము కాదు. 


' వేద ప్రామాణము నంగీకరించు ఆరు దర్శః 
లును మోక్షము తత్సాధనములను గూర్చి ప్రసంగించును. 


మరక nn sess Sd 


అవి 1. వైశేషికము (కొణాదము), 2. న్యాయము (గౌతమ), 
3. సాంఖ్యము (కాపిలు, 4. యోగము (పతంజలి), 5. 
పూర్వమీమాంస (జైమిని), 6. ఉత్తర మీమాంస 
(బాదరాయణ వ్యాసుడు. ఈ దర్శనములకు వేదము 
ప్రమాణము. ఇవిగాక నాస్తిక దర్శనములు ఆరు గలవు. 
అవి 1, చార్వాక, 2. బౌద్ద, 3. జైన, 4. అర్హత, 5. దిగంబర, 
6. సౌమ దర్శనములు. ఈ ఆరింటికి వేదము ప్రమాణము 
కాదు. బార్వాక బౌద్ద దర్శనముల ననుసరించి దేహమే 
ఆత్మ. వీరికి పరజన్మలేదు, పరలోకములేదు. ప్రత్యక్షమే 
వీరి ప్రమాణము. స్వర్గ నరకము లెక్కడనో లేవు. మనము 
అనుభవించు సుఖమే స్వర్గము. మనము అనుభవించు 
కష్టమే నరకము. “యావజ్జీవం సుఖం జేవేత్‌, నాస్తిమృత్యో 
రగోచరః భస్మీ భూతస్య, దేహస్య పునరాగమనః కుతః”. 
బౌద్ద మతమున (ప్రత్యక్షమని, అనుమానమని రెండు 
ప్రమాణములున్నవి. మరణమే మోక్షమని యీ మతమున 
భావింపబడును. నాస్తిక దర్శనములలో సౌమ 
దర్శనమొక్కటియే జంతు వధ, మద్య సేవనము, భైరవ 
పూజలను అంగీకరించును. మిగిలిన దర్శనములు 
అహింసను పరమ ధర్మముగా అంగీకరించుచున్నవి. 


జీవుని కంటె వేజుగా ఈశ్వరుడు లేడని 
కణాదుని దర్శన సారాంశము. జీవుని కంటె వేలుగా 
ఈశ్వరుడున్నాడని న్యాయ దర్శనము స్థాపించుచున్నది. 
సాంఖ్య దర్శనమున ఈశ్వరుడు నిరాకృతుడు. యోగ 
దర్శనమున ఈశ్వరుడున్నాడు. 

ఈళశ్యరుడనగా నెవ్వరు? పతంజలి యిట్టు 
చెప్పుచున్నాడు. “క్లేశ కర్మ విపాకాశయైరపరామృష్టు” 
పురుష విశేష ఈశ్వరః సాంఖ్యము, నిరీశ్చరము, యోగము 
సేశ్యరము. ఈ రెండు దర్శనము కిదియే (ప్రధాన భేదము 
ఇట్టుండగా వైశేషిక, సాంఖ్య పూర్వమీమాంసలు నిరీశ్చర 
దర్శనములు. న్యాయ యోగ ఉత్తర మీమాంసలు సేశ్వర 
దర్శనములు. ఈశ్వరుడు నిమిత్త కారణమని న్యాయ 
యోగ దర్శనములు చెప్పుచుండగా ఈశ్వరుడు ఉపాదాన 
నిమిత్త కారణమని ఉత్తర మీమాంస వివరించినది. 


కణాద, గౌతమ, కపిల, పతంజలి, జైమిని 
దర్శనములు ఆత్మ యొక్క బవుత్వమును 


ప్రతిపాదించగా, వ్యాసుని యుత్తర మీమాంస ఆత్మ 
యొక్క ఏకత్వమును, జగత్తు యొక్క మిధ్యాత్వమును 
నిరూపించినది. కాపీల దర్శనములోని ప్రమాణములను 
స్వీకరించినందున కొందజు పతంజలి యోగ దర్శనమును 
(ప్రత్యేక దర్శనముగా అంగీకరింవరు. కొందరు 
యోగమును సాంఖ్య ప్రభేదముగా నంగీకరించుచు, యోగ 
దర్శనమును సేశ్చర సాంఖ్యమని వ్యవహరించుదురు. 


పతంజలి యోగ దర్శనము స 


యోగ దర్శనము యొక్క నిర్మాత పతంజలి 
ముని. ఈ యోగ దర్శనమునకు భాష్యకారుడు వ్యాస 
మహర్షి వార్తికకారుడు విజ్ఞాన భిక్షువు. బుద్ది సత్వ 
పురుషులకు భేదా(గ్రహము వలన బంధము కలుగుచున్నది. 
దాని భేద జ్ఞానము వలన కైవల్య ప్రాప్తి పురుషుడు అసంగ 
చిద్రూపుడు. బుద్ది, సత్యము (త్రిగుణాత్మక మయినది. 
అయస్కాంతము వలె ఇది పురుషుని ఆకర్షించుచున్నది. 
బుద్ది సంబంధము విడివడి మరల ఆ సంబంధము కలుగ 
కుండుటయే కైవల్యము. ఇదియే మోక్షము. సమాధి 
సిద్ధించుటకు అష్టాంగ యోగము ఒక మార్గము. ఈశ్వర 
ప్రణి ధానము వలన కూడ సమాధి సిద్దించును. . సత్వ 
పురుష జ్ఞానము సమాధి వలననే సాధ్యము. సంసార 
బంధమునకు అవిద్యయే కారణము. అవిద్య యనగా 
అజ్ఞానము. వివేక జ్ఞానము కలిగి జీవుడు కైవల్యమును 
బొందుచున్నాడు. 


యోగ దర్శనమును నిర్మించిన భగవాన్‌ 
పతంజలి ఆదిశేషుని యొక్క అవతారమని భారతీయుల 
విశ్వాసము. 
శో ఆ బాహు పురుషాకారం, శంఖ చక్రాసిధారిణమ్‌ 

సహస్ర శిరనం శ్వేతం పతంజలి ముపాస్మహే॥ 

గోనర్జ దేశమున గోణిక అను నూర్యో 
పాసకురాలు ఒకనాడు ప్రాతస్సమయమున అర్హ మిచ్చు 
చుండగా, ఆమె దోసిలి నుండి “వేయి పడగల” స్వామి 
యొకడావిర్భవించెను. ఆయనయే పతంజలి. ఆయన 
ఆమెకు యోగమును బోధించెను. అంజలేః పతితః 
పతంజలి:, పతత్‌ అంజలిః, పతంజలి:. పతంజలి ప్రసిద్ద 


మము మట మ తనయ వా వ 
ఫ్‌ '౨౭౮ాాాాాాాాాాాల 25 మాలా శవాలీ 


"గ్రంథములు నాలుగు ్రచారమున ఉన్నవి. 1 యోగ 
సూత్రములు, 2. వ్యాకరణ మహాభాష్యము, 3. చరక 
సంహిత, 4. పరమార్ద సారము. చరక సంహిత పతంజలి 
రచనయేననుట నిర్వివాదము. “మంజూష'లో నాగేశ 
పండితుడు “తదుక్తం చరకే వతంజలినా” అని 
ప్రస్తావించెను. చక్రపాణి దత్తుడు చరక సంహితకు 
న్యాఖ్యాత. “పాతంజల మహాభాష్య చరక (ప్రతి సంస్కృతైః 
మనోవాక్కాయ దోషాణాం హంత్రే2హి పతయే నమః” 
అని ప్రశంసించుచు, చరక సంహిత యొక్క (స్రష్ట పతంజలి 
అని చెప్పినాడు. అతడు గూఢచారిగా సంచరించిన 
కారణమున పతంజలికి జరకుడని పేరు వచ్చినది. 
“అజ్ఞాతః చర". చరకః అని. అజ్ఞాత్‌ అని సూత్రము. 
అజ్ఞాతార్హమున చర శబ్దము కంటె న్యార్దిక కప్పత్యయము 
చేరి చరక శబ్దము నిష్పన్నమైనది. “పరమార్హసారము" 
కూడా పతంజలి రచనయేనని నాగేశుని మంజూషలో 
వివరింపబడినది, 


పతంజలి యోగ దర్శనము మొత్తము 194 
సూత్రములు నాలుగు పాదములుగా విభక్తమయినది. 
1. సమాధి, 2. సాధన నిర్దేశము, 3. విభూతి, 4. కైవల్యము. 
కాపిల దర్శనము నందు వలె యోగమున కూడ ఇరువది 
యైదు తత్వములంగీకరింపబడినవి. పురుషుని కంటె 
అధికముగా, ఈశ్వరుని అంగీకరించుట యీ దర్శనమున 
గుర్తింపదగు విషయము. ఈశ్వరాను[గ్రహము లేనిదే 
సమాధి సిద్దింపదు. పురుషుని కంటె వేరుగా ఈశ్వరుని 
అంగీకరింపక తప్పదు: శుద్ద కర్మాచరణము జ్ఞాన 

య (= 9 
యు. 
“సర్వదా కృతకార్యోహం 

ఏష్యామి సహ సీతయా 
ఆనయిష్యామి వాలంకాం 

సముత్పాట్య సరావణమ్‌” 

“నేను అన్ని విధముల కృతకృత్యుడనై తిరిగి 
వత్తును. (ఒకవేళ సీత కనిపించకున్నచో) రావణునితో 
సహా లంకను పెకలించి తెత్తును.” 


- హమమంతుడు 


సాధనమని సాంఖ్యము చెప్పుచున్నది. బద్దుడైన పురుషునికి ' 
యోగము మోక్ష సాధనమని యోగము చెప్పుచున్నది. 
సాంఖ్యము కంటె యోగము భిన్నమైన దర్శనమని 
నిరూపింపబడినది. సమాధి అనునర్దమున యుజ్‌ ధాతువు 
నుండి యోగ శబ్దము పుట్టినది. “యుజసమాధా” యుజిర్‌ 
యోగే అను ధాతువు నుండి కూడ యోగ శబ్దము పుట్టినది. 
ఇక్కడ యోగ శబ్దమ..వకు సమాధియని యర్ధమే గాని, 
సంయోగమని యర్దము కాదు. యోగ శబ్దమునకు అనే 
కార్టములున్నవి. “యోగః చిత్త వృత్తి నిరోధః” అను 
నిర్వచనము కూడ యోగ. శబ్దమును గూర్చి పతంజలియే 
చెప్పెను. చిత్తవృత్తి నిరోధము లేనిచో ఆత్మ విద్య 
సిద్దింపదు. యోగము ఆత్మ విద్యా సాధనమని 
యుపనిషత్తులు పేర్కొన్నవి. ఆత్మ విద్యా ప్రాప్తికి 
యోగము ముఖ్య సాధనము గావుననే వ్యాసభగవానుడు . 
భాష్యము (వ్రాయుట, శ్రీ శంకరులు క వ్రాయుట 
జరిగినది. | 
యోగాంగానుష్టానము వలన సమ్యక్‌ జ్ఞానము. 
లభించుచున్నది. యోగాంగములు ఎనిమిది. 
1 యమము, 2. నియమము, ౩3. ఆసనము, ' 
4. (ప్రాణాయామము, 5. ప్రత్యాహారము, 6. ధారణ, ' 
7. ధ్యానము, 8. సమాధి. 
1. యనుము : అహింస, సత్యము, అస్తేయము (దొంగ 
తనము చేయరాదు) బ్రహ్మచర్యము, అపరి[గ్రహము 
(దానము పట్టరాదు). ఇందలి లక్షణములు. 
2. నియువుము : శౌచము, సంతోషము, తపస్సు 
స్వాధ్యాయము, ఈశ్వర (ప్రణిధానము, ఇందలి 
లక్షణములు, 

3. ఆవవము ; నిశ్చలముగా, సుఖముగా కూర్చొని 
యుండుట దీని లక్షణము పద్మాసనము, వీరాసనము, 
షన మున్నగు భేదములీ ఆసనమున గలవు. 

4. ప్రాణాయామము : ఉచ్చ్వాస నిశ్వాసముల గతిని 
నిరోధించుటయే (ప్రాణాయామము. | 
5. ప్రత్యాహారము : ఇంద్రియ వశీకరణకిది పనన 
(ప్రధాన విషయము. 


6. ధారణ : చిత్తమును నాభియందుగాని హృదయము 


నందు గాని, నాసికాగ్రమున గాని బంధించుటయే ధారణ, , 


నుల. లాాాాాాాా 662  — శ్రీవాదీ 





చిత్తమును జ్ఞాన రూపమున బంధించుటయు ధారణయే. 


7. ధారణ వలన ధ్యానము లభించి, దాని వలన ఏకా(గ్రత 
దాని వలన జ్ఞానము లభించును, 


8. సమాధి : ధ్యానము చేయుట వలన ధ్యేయవస్తువు 
యొక్క ఆకొరమును చూపట్టి (ప్రత్యయాత్మకమైన 
రూపముతో శూన్యమైనది వలె నురిడును దీనినే 
సమాధ్యవస్థ అని అందురు. 


ధారణ ధ్యాన సమాధులు మూడింటిని కలిపి 
“సంయమమ”ని యందురు. ఈ సంయమము పాటించి 
నందువలన చిత్రాతి చిత్రములైన సిద్దులు సిద్దించు 
చుండును. జ్ఞాన ఫలములు లభించును. "బుద్ది 
సత్వమునకు బురుషునకు గల భేదము తెలియును. 
యోగాభ్యాన ము చేయు వారికి ఆకాశగమనము, 
భూతిజయము అగ్నిలో నుండి జ్వలించుచు సజీవముగా 
నుండుట వంటి సిద్దులు లభించును, వీనికి యోగి 
యగువాడు ఆశ్చర్యపడరాదు, (ప్రలోభపడరాదు. 


తపము వలన యోగము సిద్ధించును. అనాది 
సిద్దమగు క్లేశములు క్షీణించును. మునస్పెప్పుడును 
చరచలమయినది. ఏకాగ్రత లేనిది ఏదియును సాధింప 
జాలము. ఏకాగ్రత సాధనకు యోగము సముచితమైన 
మార్గము ఈశ్వరుని ఉపాసించుట చేత చిత్తవృత్తి 
నిరోధము కల్లి సమాధి స్థితి లభ్యమగును. చిత్తవృత్తులను 
నిరోధించుటయు యోగమే. 

ఈశ్వరుడు ఓంకార శబ్దవాచుండు. “తస్య 
వాచకః (ప్రణవః అని వతంజలి వాక్కు, 
ఈశ్వరాను[గ్రహము లేనిచో మోక్ష (ప్రొప్తియే లేదు. 
ఈశ్వరుని అనుగ్రహమే సర్వసృష్టికిని మూలము ఈశ్వర 
(ప్రణి ధానము వలననే సమాధి సిద్దించును. త్ర 


నావా లలా దానన. 
పదాల పందిరి - 11 సమాధానాలు 


౦:1 మహిమ, 3. గీర్వాణి, 5. ఖరము, 7. ఏరి, 9. 
ఆశ, 10. పుట్ట, 11. గానం, 12. ఏడు, 14. దంచు, 16. 
సొరంగం, 18. వంగర, 19. జవ్వని 


నిలువు : 1, మనవి, 2. మఖ, 3. గీము, 4, ణిర్వాశ 6. 
రద్దు, 8. రిపుడు, 9. ఆనందం, 12. విభవం, 13. బీరం, 
15, చుక్కాని, 16. సార, 17. గంజ, 





అడ్డం 1 ఆకుపచ్చ వర్షం, 3. చందమామ, 5. గౌరవ 
నామధేయం, 7. బుషి, 9. విసిగించుట, 10. లాభం 
రాకపోతే? 11. తెలుగు స్టోరీ, 12. చివర తగ్గినా అర్దం 
మారని (ప్రజలు, 14. ఆభరణం, 16. సంకల్పించుకొనుట, 
నామవాచకం, 18. పేదరికం, 19. చెడు. 


నిలువు : 1చేయి, కరము, 2. తమిళ తమ్ముడు, 3. 
మాయ, మంత్రం, 4. కాలేయం, 6. సుగ్రీవ పత్ని, 8. 
మాత, (క్రిందనుండి, 9. టీచింగ్‌, 12. ఇందులో నూనెపోసి 
వత్తి వేస్తేనే వెలుగు, 13. బియ్యపు పొట్టు, 15. కనిష్టం 
కాదు, పెద్దది, 16. సముద్రము చిన్నదిగా!, 17. చిన్నదైన 
అల్పం తిరగబడింది. 


-కిరీటి 


నే gg లాలా  శీనాలీ 


ణా 7 2 ణా గ భో 
se ఇ న్‌ ళ్‌ టక ఇ ఇ సో గ్‌ గ్‌ గ్‌ టీ న ర్త గే ష్‌ రన రసన లట అటే 
Oe ట్‌ . © స ey త అల న లే టి అం క క య ey Wo 

తటి గే a శ Q Hy ఇ ల ముం టా he స చు ఫర “ ఫ్‌ ఇ 
ళ్‌ శ Bey : + వ్‌ శ hE - TS SH గ ల్‌ య కు ( జు? 
మె! FP శు Sy a F ఫ్‌ (వ! ? 

ఇ జీ గ్‌ gd ॥ న్‌ by 
ల 
+ ఖః చే +] ర ‘ 

శ + శ ర న 
Q శ & గ ల్లి + 
లే స్ట ళ ఇ సట్‌ క గో యి. సట ' Re ar mm mM WHC aw ల టట్‌ eens: నే 7 
ce wl క ల అంటె 0 Se + లల “aq? శ ర పక Tee yp wiley షష ౯ 1 ede ల 
ళో + ఫ్‌ సతో ళో శ శి శీ క్‌ స ప స 2 0 Ww లి టే. భో 29 wen RO జరి శ a శ a తన్ను క య 
న్‌ 
గ జ జ అ (4 ఇభ « క్‌ 


] వ్యక్తులు-వ్యక్తిత్వాలు జ 91 ॥ 


షుమారు 140 సంవత్సరాల (క్రితం నాటి 
ముచ్చట - పన్నెండు సంవత్సరాల బాలకవి ఒకడు 
నూజివీడు సంస్థానమును వెళ్ళి తన కవితాచాతుర్యాన్ని 
ప్రదర్శించాడు. అతని కవితాధారకు అబ్బురపడిన సంస్థాన 
విద్వాంసులు మాడభూషి వెంకటాచార్యులుగారు ఆశువుగా 
ఈ పద్యం, 
“పది రెండేడుల యీడునంగవిత చెప్పంబూని న్యసాక్షరీ 
విదభిఖ్యాతి బొసంగి లేఖ కశత ప్రీడాకరంబైన మీ 
రదురిన్‌ బద్యము లల్లి సద్గణిత హోరాశాస్త సానుర్హ్యముల్‌ 
వెదజల్లందగు దాసురామ కవితా లీలాబ్ది నోలలాడిలిన్‌” 
చదివి ఆశీర్వదించారు. 


ఈ బాలకవి పేరు దాసు శ్రీరాములు. గత 
శతాబ్దపు ఉత్తర భాగంలో తెలుగు నాట వెలసిన 
మహాకవులు మండపాక పార్వతీశ శాస్త్రి, వడ్డాడి సుబ్బరాయ 
కవి, తార్కాండ వెంకట రత్నంల సరసను నిలబడ 
గలిగినారు. 


నన్నయ్యనుంచి నారాయణరెడ్డి వరకు తెలుగు 
కవుల రచనలను తన కావ్యమాలలో కాటూరు 
వెంకటేశ్వరరావుగారు 1920 శతాబ్దపు కవులలో మొదటి 
వారికగా భావించి వారి పద్యాలను జేర్చారు. 


శ్రీ రాములుగారు వురో ఏడాదికి 
మరణిస్తారనగా తన 61వ ఏటన దేవీభాగవతపు పన్నెండు 
స్కంధాల్లొని 18272 శ్ఞాకాలను ఐదు నెలల స్వల్పకాలంలో 
తెనిగించారు. ఇందు శ్రీ శ్రీరాములు గారి కవితాశిల్పము, 
శాస్త్ర పరిణతీ పాటవం, కావ్య కళారామణయకమును 
ఒక్కుమ్మడి సంతరించుకున్నవి. కవిగారి లోకజ్జత 
రసజ్ఞతలు - వర్షనిపుణతః కవి, _ఆభాణకమునకు 
కవిగారిని లక్ష్మీ సూతునిగా నొనర్చినివని - ఆయన 
కవిత్వంపై పరిశ్‌ ధన జరిపిన డా॥ వెలగేటి వైదేహి అన్నారు. 
శ్రీ రాములుగారు హయగ్రీవోపాసకులు, కనుకనే ఇంత 
శ్రీఘ్రకాలంలోనే అలవోకగా దేవీ భాగవతాన్ని తెనిగించారని 
కవిసామ్రాట్టు విశ్వనాధ సత్యనారాయణగారు అన్నారు. 
మొత్తం శ్రీరాములుగారు - వివిధ జ్యోతిష వేద ధర్మాది 


+ ని ని 
ట్‌ జక లొ సి ని భర్‌ అ 
న్‌ | he 
శి స క ou 
+ య్‌? ' న్‌ 
ల్లీ సు 


శా(స్తాలపై ముప్పయినాలుగు ప్రత్యేక (గ్రంధాలు రచించారు. 
దేవీ భాగవతము తర్వాత ఆయనకు అంతట 
ప్రఖ్యాతి తెచ్చినది. * తెలుగునాడు" అన్న గ్రంథం, 
ఇందులో శ్రీరాములుగారు సమకాలిక కులాలసప్టై 
ముఖ్యంగా వివిధ శాఖల (బ్రాహ్మణుల ఆచార 
వ్యవహారాలను చక్కగా వర్షించారు. ఒకప్పుడు తెలుగు 
దేశంలో యీ చాటువులు కంఠస్తము కాని విద్యావంతులు 
ఉండేవారు కారుట. ఈ చాటువులు చదివిన చెళ్ళపిళ్ళ 
వెంకట శాస్త్రిగారు వీరిని శ్రీనాధునితో పోల్పారు. 
సరస్వతి స్తనద్వయంగా పరిగణింపబడ్డున్న 
సంగీత సాహిత్యముల రసామృతాన్ని తనివిదీర (గ్రోలిన 


కంచివాసుదేవరావు 


వారు శ్రీరాములుగారు. శ్రీరాములుగారు సుప్రసిద్ద 
వాజ్మయికారులే కాక వాగ్గేయ కారులు కూడా. కలం 
పట్టి పదం (వ్రాయగలరు. పదం (వాసి పాడగలరు. పదం 
పాడి అభినయించి చూపగలరని వైదేహిగారు అంటారు. 


శ్రీరాములు గారు అభినయం దర్శణం అనే 
నాట్య (గ్రంధాన్ని రచించారు. ఆయన అనేక జావళీలు 
రచించారు. ఆరోజులలో వీటిని చాలామంది వేశ్యలు 
అభినయ పూర్వకంగా పాడేవారు. ఒరిస్సాలో 'చొక్కినట్టొ' 
అనే నాట్యసాంప్రదాయం ఉండేది. ఒకసారి ఒరిస్సా నాట్య 
కళాకారులు ఈ సం(ప్రదాయ నాట్య (ప్రదర్శనను 
జరుపుతూ శ్రీరాములుగారు రచించిన “నా మనోరధము 
చూరగొన్న విన్నాణపు దొంగకు మంగళమ్‌” అన్న 
శ్రీరాములుగారి కీర్తనతో తమ (ప్రదర్శనను ముగించారుట. 
సంగీతం మీద దాసు శ్రీరాములు గారు. బందరులో ఒక 
సంగీత పాఠశాలను: స్థాపించారు. వీశాధనం, బెంగుళూరు 
తాయి వంటి ఆనాటి సుప్రసిద్ధ సంగీత విద్యాంసులను 
బందరుకు ఆహ్వానించి సముచితరీతిలో సన్మానించేవారు. 


శ్రీరాములుగారు 1846లో పరాభవనామ 
సంవత్సర చైత్ర శుద్ద ద్వాదశినాడు కృష్ణాజిల్లా అల్లూరు 


Hr eee 


యక్ష ప్రశ్నలకు సమాధానాలు 


వృత్తం యత్నేన సంరక్ష్యం 
బ్రాహ్మణేన విశేషతః 
అక్షీణ వృత్తో న క్షీణో 
వృత్త తస్తు హతో హతః 
సదాచారాన్ని ఎట్టయినా రక్షించవలె, దీనికై 
బ్రాహ్మణుడు విశేషించి ప్రయత్నం చేయవలె, 
సదాచారం ఉన్నవాడు ఎప్పుడూ నాశాన్ని పొందడు. 
సదాచారహీనుడు తప్పక నాశాన్ని పొందుతాడు. 


వాస్తవ్యులయిన కన్నయ్య, కావమ్మలకు జన్మించారు. 
ఇతన్ని తల్పిదం(డ్రులు బందరులోని నోబులు 
హైస్కూలులో చేర్చారు. ఇతని తెలివితేటలకు ప్రిన్సిపాల్‌ 
నోబుల్‌ దొర అచ్చెరువు పొంది తన యింటికి ఆహ్వానించి 
చిన్న చిన్న బహుమతులు యిచ్చేవారు. పలహారాలు 
అందచేసేవారు. ఆరోజులలో బందరులో క్రైస్తవ మత 
ప్రచారం ఉధృతంగా జరిగేది. క్రైస్తవ మతంలో చేరడానికి 
(వతిభావంతులైన యువకులను బహువిదధాల 
ఆకర్షించేవారు. ఇందకు నోబుల్‌ దొర నాయకుడు ఆయన 
శ్రీరాములను క్రైస్తవ మతాన్ని స్వీకరించేట్టు చేస్తారన్న 
భయంతో కన్నయ్యగారు అతన్ని న్వ(గ్రామానికి 
రప్పింపచేశారు, 
స్వయంకృషితో అపూర్వ సాండిత్యం 

అక్కడనుంచి శ్రీరాములు స్వయంకృషితో 
ఇంటిలోనే సంస్కృతాంధ్రాలను అభ్యసిస్తూ పన్నెండవ 
యేటనే చక్కని కవిత్వాన్ని చెప్పగల ప్రతిభను సంపాదించు 
కున్నారు. ఇరవై ఐదు నంవత్సరాలు వచ్చేనరికి 
స్వయంకృషితో అష్టావధాన, శతావధాన, న్యస్తాక్షరీ, 
కవితలను అల్లగల నేర్పు సాధించారు. 

గత శతాబ్దం చివరలో కృష్ణాజిల్లాలోని వల్లూరు 
జమీందారులు ప్రతి సంవత్సరం నవరాత్రి ఉత్సవాలను 
వైభవంగా జరుపుతూ కవి, పండితులను సత్కరించేవారు. 
యువకుడైన శ్రీరాములుగారు అట్టి నవరాత్రి ఉత్సవాలకు 
హాజరయి ఆస్థాన కవీంద్రులయిన మతుకుమల్లి నరసింహ 
శా(స్త్రిగారు యిచ్చిన ఒక సమస్యను ప్రతిభావంతంగా 
పూరించి ప్రధమ బహుమతి పొందారు. 


నే 108. 


ననుట లాను. 
శ్రీరాములుగారు ఉపాధ్యాయ వృత్తిని 


స్వీకరించారు. గుడివాడ పాఠశాలలో ప్రధాన ఆంధ్రో 
పాధ్యాయులుగా పనిచేన్తుండేవారు. వీరు ఆదర్శ 
ఉపాధ్యాయులు. ఇది గుర్తించిన సమీప డోకిపర్రు (గ్రామ 
ప్రముఖులు తమ (గ్రామంలో పాఠశాలను స్థాపించి విద్యా 
దానం చేయమని అభ్యర్థించారు. దాన్ని మన్నించి 
శ్రీరాములుగారు ఆ (గ్రామానికి తన మకాం మార్చి అనేక 
మంది పిల్లలచేత హలం కాక కలం పట్టించారు. 
ఉపాధ్యాయునికి కనకాభిషేకం 
ఉపాధ్యాయునిగా ఉండగానే ఇంగ్లీము 
నేర్చుకుంటూ వరుసగా మెట్రిక్యులేషన్‌, (క్రిమినల్‌ 
హయ్యర్‌, సివిల్‌ హయ్యర్‌ పరీక్షలలో ఫస్టు (గ్రేడ్‌ ప్లీడర్‌ 
పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ప్లీడర్‌ పరీక్ష ప్యాసయి 
బందరులో ప్రాక్టీస్‌ పెట్టడానికి డోకిపర్రు (గ్రామాన్ని వదలి 
వెళ్తున్న సమయంలో (గ్రామస్తులు శ్రీరాములుగారిని 
ఘనంగా సన్మానించారు. వీరికి కనకాభిషేకమును 
గావించిరి. పెద్దన వలె వీరిని పల్లకిలో నెక్కించి ఊరేగించి 
వారి భక్తి ప్రపత్తులను ప్రదర్శించిరి. ఒక కవిగా కాక, ఒక 
ఉపాధ్యాయునిగా నాడుగాని, నేడు గాని ఇట్టి గౌరవము 
ఏ ఉపాధ్యాయుడునూ పొందలేదని వైదేహేగారు అంటారు. 


బందరులో కొంతకాలం న్యాయవాదవృత్తి 
జయప్రదంగా చేసిన తర్వాత ఏలూరు సబ్‌కోర్టు ఏర్పాటు 
కావడం వలన శ్రీరాములుగారు తన మకాంను ఏలూరుకు 
మార్చారు. వీరి క్షయింట్టు అందరూ సంపన్నులే, 
అందువలన ప్రాక్టీసు బాగా ఉండేది. రాత్రి ఎనిమిది 
గంటల వరకు వృత్తి పరమైన పనులను చేసుకొని రాత్రి 
పదకొండు గంటల వరకు (గంధ రచన చేసేవారుట. 
పత్రికా సంపాదకత్వం 
1880 (ప్రాంతంలో వీరు అనల్పజల్సితా కల్ప 
కల్పవల్లి అనే మాసపత్రికను బందరు నుంచి 
వెలువరించారు. దాని ముఖప(త్రంసై ఇలా ఉంది. 
శ్రీరస్తు/ శ్రీమదల్లూరగ్రహార/ వర్తమాన పరిపాలకులగు/ 
దాను కన్నయ్య మంత్రి మార్తాండులకుం/ బుుత 
రత్నంబగు/ శ్రీరామ పండితునిచే రచియింపబడిన అనల్ప 
జల్పితా కల్ప కల్పవల్లీ/నామపత్రిక. ఇది బందరులోని 
కేశవరాజు సమూహం వారి స్వధర్మ ప్రకాళిని ము(ద్రాక్షరశాల 
యందు ముద్రింపబడింది. (ఇది 1880 జనవరి 20వ 
etl cc lene! 


శ్రీవాణీ 


"తేది సంచిక). 

పత్రిక పేరు పండితులకు మాత్రమే 
అర్హమవుతుంది. ఇందులో సనాతన ధర్మ సమర్షన శాస్త్ర 
చర్చలు జరుగుతూ ఉండేవి. ఇది కందుకూరి వీరేశలింగం 
గారు తమ పత్రికలో ప్రచురిస్తూ వచ్చి సంస్కరణ 
భావాలను ఖండించడానికి ఉద్దేశించిన పత్రిక అందువలన 
వివేకవర్దని వ్యాసఖండన ఈ పత్రికలో జరిగేది. స్తీ 
పునర్వివాహ వాదాన్ని శ్రీరాములుగారు నిశితంగా ఖండించే 
వారు. ఐతే ఆయన పిడివాది కాదు. తన వాదం తప్పు 
అని తేలితే దాన్ని సరిదిద్దుకోగల ఉదారుడు - అందువల్లనే 
వీరేశలింగంగారి సంస్కరణ భావాల జౌచిత్యాన్ని 
కాలక్రమేణా గుర్తించగలిగారు. వెంటనే తన పత్రికను 
నిలిపివేసి వీరేశలింగంగారి ఉద్యమానికి బాసటగా నిలిచారు. 


స్త్రీ విద్యా వ్యాప్తికి శ్రీరాములుగారు ఎంతగానో 
కృషి చేశారు. వీరి కుమార్తె శారదాంబ తండ్రి మాదిరి 
పన్నెండవ సంవత్సరం నుంచి కవిత్వం చెప్పసాగింది. 
పదిహేనవ యేట “నాగజలి పరిణయం” అనే ప్రబంధాన్ని 
రచించింది. సంగీతంలో దిట్ట. కాని 18వ యేటనె 
మరణించింది. 


దాసుగారి తీర్పు కళావతి ప్రశంస 


1901 స్టవంగ నామ సంవత్సరములో అధిక 
మాసం, ఆషాడమా, (శ్రావణమా అనే విషయంపై పండితుల 
మధ్య ఆరోజులలో పెద్ద రగడ జరిగింది. ఈ వివాద 
పరిష్కారానికి పండిత సభ సమావేశమయింది. అనేక 
మంది ఉద్దండ పండితులు తమ వాదోపవాదాలను 
వినిపించారు. శ్రీరాములుగారు న్యాయ నిర్లేతగా పాల్గొని 
అధికమాసం (శ్రావణమేనని తేల్చి చెప్పారు. శ్రీరాములు 
గారి నిర్ణయాన్ని ఆరోజులలో కవిసార్వభౌమ శ్రీపాద 
కృష్ణమూర్తి శాస్త్రిగారి సంపాదకత్వంలో వెలువడిన 'కళావతి' 
మిక్కిలి ప్రశంసించింది. 

శ్రీరాములుగారిలో జాతీయ భావాలు కూడా 
తక్కువగా లేవు. వందేమాతరం ఆందోళన నాయకుడు 
బిపిన్‌ చంద్రపాల్‌ బందరుకు వచ్చినప్పుడు ఆయన 
బహిరంగసభకు అధ్యక్షత వహించడానికి అందరూ 
వెనుకాడ్తున్న సమయంలో శ్రీరాములుగారు ముందుకు 
వచ్చి సభను జయప్రదంగా నిర్వహించారు. = 


శ్రీరాములుగారు 1908 మే 16వ తేదీన తన 


“రికమండేషిన్‌ 


ఈ రోజులలో రికమెండేషన్‌ (సిఫార్సు) కోసం ఎగబడే 
వారు లేరంటే ఆశ్చర్యపడాలి. ఒక పాత విషయం. 


ఆయన ఒక కాలేజీలో అధ్యాపకుడు. చాలా 
కాలము నుండి ఒకే జీతము తీసుకుంటున్నారు. 
ఇనస్పెక్టరుగారు కళాశాల తనిఖీకి వచ్చి ఉన్నారు. ఆ 
కళాశాల కార్యదర్శి ఈ అధ్యాపకుని వద్దకు వచ్చి సం 
జీతము ఎక్కువ చేయమని రికమెండ్‌ చేయకున్నారా?' 
అని అడిగాడు. అందుకు ఆ అధ్యాపకుడు “నా 
అర్హతను బట్టి ఈః విషయాన్ని సై అధికారులు 
ఆలోచించి చేస్తే చేస్తారు. మీరు నన్ను ఇటువంటి 
(ప్రశ్నలు వేయ్యకండి” అన్నాడు. మరి ఆ కార్యదర్శి 
మాట్లాడలేదు. 

జీతము ఎంత అని కాకుండా ఎంత పని 
అయినా చెయ్యడం వీద్రి స్వభావము. 


వీరి పాఠాలు వింటే పరీక్షలో తప్పడం అనేది 
ఉండేది కాదుట. సాయంకాలము నాలుగు గంటలకు 
వీరి క్లాసు జరుగుతూ ఉండేదిట. వీరు ఎంత లేటుగా 
వచ్చినా గంటల కొలది ఆలస్యము అయినా విద్యార్దులు 
అందరూ వీరి రాక కోసం వేచి ఉండేవారుట. పాఠము 
వీరు మొదలు పెట్టి పూర్తి చేసేటప్పటికి రాత్రి అయినా 
సరే అలాగే ఉండి తన్మయత్వంతో వినేవారుట. వీరు 
ఆంగ్ల నాటకాలను బోధిస్తూ ఉంటే ఆనందంతో 
కదలకుండా వినేవారుట. ఈ రోజులలో ఇటువంటి 
అధ్యాపకులు ఎంతమంది ఉండిఉంటారు? 


వీరు బందరులో జన్మించారు. 
సికింద్రాబాదు కాలేజీలో లెక్సరర్‌గా, కాకినాడ కాలేజిలో 
ప్రిన్సిపాల్‌గాను, మద్రాసు విశ్ళవిద్యాలయానికి వైస్‌ 
ఛాన్సలర్‌గాను పనిచేశారు. ఈ మహానీయుడు 
మహావక్త అయిన బ్రహ్మర్షి శ్రీ రఘుపతి వేంకట రత్నం 
నాయుడు గారు. 


పార్టివదేహాన్ని వదలివెళ్ళారు. . - ఎన్‌.వి.ఆర్‌. నత్వనారాయణమూర్తి 
చ తతత స న. 


ల ల్‌ లన జ | 





సా 
మనోభిరాముం - 28 





స్వరూప, స్వభావాలతో స్థలము నా(క్రమించేది 
పదార్హమని, శా(స్తజ్ఞుల నిర్వచనము. (ప్రతి పదార్జానికి 
రూపం, గుణం, వ్యాపకత్వము ఉంటాయని వారి భావన. 
కంటికగోచరమైన వాయువు కూడా యిందులకతీతము 
గాదు. ఇక అట్టి నిర్జీవ పదార్హములను, జీవులను, ఈ 
విశాల విశ్వములో సృష్టించిన ఆ భగవంతునికి నిర్హచనం 
ఏమని చెప్పగలం? ఐనా చాలామంది తమతమ 
భావనలతో (ప్రయత్నించారు. సర్వాంతర్యామి అన్నారు. 


స సర్వ శక్తిమంతుడన్నారు. చర శ్రచక్షుదృష్టికగోచరుడన్నారు. + 


మనోనేత్ర దృగ్గోచరుడే నన్నారు. రూప,రస,గంధ 
రహితుడన్నారు. అయినా, వివిధ రూపాలలో ఆయన 
నారాధించుకొంటున్నారు. సకల సద్గుణ సమ్మోహితుడని 
సంస్తుతించారు. దీనజనబాంధవుడన్నారు. కరుణా 
సము(ద్రుడన్నారు. మరి ఇన్ని రకాలుగ నిర్వచించబడిన 
భగవంతుడు, తన సృష్టిలోని జీవకోటిని ఇడుముల 
పాల్టేయనేల? సకల (ప్రాణులకు సతతము ఏ ఆపద 
వాటిల్లకుండగనే సంరక్షించవచ్చును గదా! ఆపదలను 
సృష్టించనేల? ఆపత్సమయాల్లో వారి మొరలాలకింపనేల? 
ఆలకించిన పిమ్మట ఆలసించకనే ఆదుకొనగనేల? ఈ 
తతంగమంతయు ఎందులకు? సంశయాత్ములైన 
సామాన్యులకెందరికో సమాధానం లభించని సందేహమిది. 
ఒక్కమాటలో చెప్పాలంటే, యిదంతయు ఆ లీలా 
మానుషవి[గ్రహుని (క్రీడా వినోదము. 


సృష్టియంతయు భగవంతునిదే అయిననూ, 
సృష్టియందు సమత్వము గోచరించదు. ఎల్లజీవులకు 
జీవమొక్కటే అయినను, అందనేక జాతులుండును. జాతి 
ఒక్కటే అయినను అందనేక బేధములుండును. జంతు 
జాలమందు, పశుపక్ష్యాదులందు, క్రిమికీటకాదులందుకన్న, 
మానవ జాతియందీ వైవిధ్యము మిక్కుటముగను, 
ప్రస్ఫుటముగను గోచరించును. మానవులందరి అవయవ 
నిర్మాణమొకటే అయినను, రంగుబేధము, రూపు బేధము, 
గుణబేధము, శరీర దారుఢ్యబేధము, వారిలో స్పష్టముగ 
పొడగట్టును. మూసపోసినట్లుగ పడవలసిన సమత్వమన్నది 


ఇగచవంతుడు - భేకవ-తంకరుడు 


వారి యందు అగుపడదు. అంతటా సమత్య్వమేయున్నచో, 
చలనము, చైతన్యములుడిగి, జడత్యము సంభవించునని 
సృష్టికర్త భావమేమో! [ప్రాణాధారమైన వాయువు ఒకే చోట 
యున్నచో ప్రాణికోటి మనుగడ సాధ్యమా? అందువలననే 
వాయువు అధిక పీడన (ప్రాంతమునుండి అల్పపీడన 
(ప్రాంతములకు ప్రసరించుట సహజముగా జరుగుచున్నది 
కదా! అట్టే జీవాధారమైన జలము నిత్యము ప్రవహింపక 
ఒకేచోట స్థిరముగ యున్నచో, జీవకోటి ఆధారమేమగును? 
ఇట్టి అనమానతల యుందే నమానత్వమును 
సాధించుటన్నదే సర్వెశ్చరుని సృష్టి రహస్యము. 


సోమంచి రామం 


సృష్టియందలి ప్రతి ప్రాణికి, నిర్దిష్ట, నిర్దుష్ట 
ప్రయోజనము నిర్దేశింపబడే ఉంటుంది. ఆయా జీవులు 
తమ తమ నిర్దేశిత కార్యములను నిర్వర్తించినపుడే 
ఆటంకములు, ఆపదలు సంభవించుట సహజము. అట్టి 


సమయములందు ప్రాణులు ఆర్తితో అలమటించెదరు. 


దప్పికగొన్న వానికే దాహము యిచ్చిన స్వీకరించును. 
ఆకలి గొన్నవానికే ఆహారమిడిన ఆరగించును. అవసరము 
కలిగిన వానిపైనే అపార కరుణ ప్రసరింపనవసరము. అట్లె 
ఆర్తితో అలమటించు (ప్రాణులను ఆదుకొనుట 
భగవంతుని కానందము, ఆ (ప్రాణులే మాటాడగల 
మానవులు, పలుకాడలేని మానవేతర జీవులు. 


“ఆపద్భాంధవా! ఆపదలోనున్న నన్నాదు 
కోవయ్యా!” అంటూ ఎలుగెత్తి ఆ(క్రోశించిన అతివ ద్రౌపది 
మాన సంరక్షణ గావించినది ఎవరు? మనసారా తననే 
నమ్ముకొన్న పసిబాలుడు (ప్రహ్లాదుని పన్నగముల బారి 
నుండి పట్టపుటేనుగు పద ఘట్టనముల నుండి రక్షించినది 
ఎవరు? శరణాగతి భక్తి భావముతో నీవే తప్ప 
నితఃపరంబెరుగనన్నట్టు మూగబాధతో ఫీంకార 
రోదనము గావించిన గజరాజు నాదుకొన్నదెవరు? 


భగవంతుడుకాదా? కావున నిర్మల హృదయముతో ప్రార్ధన 
మనువు cass 


నే '98-———— CC ఇ 


శ్రీవాణీ 


చేసెడి ప్రతి భక్తునికి భగవదానుగ్రహము సం్రాప్తించుట 
తధ్యము. 
ప్రాణుల జీవాధారమగు జలము సదా నదుల 
యందు ప్రవహించుచునే యుండును. తన దప్పిక 
తీరుటకై ఆ నదీజలము తన వద్దకే రావలెనని కోరుకొనుట 
మానవుని అవివేకము కాదా? దప్పికగొన్న వాడు నది 
తీరమున కేగి దాహము తీర్చుకొనవలెను. అట్లే ఆర్హుడు 
దైవ (ప్రార్థన, దైవారాధన చేసి భగవదాను(గ్రహమును 
కోరవలెను. అప్పుడే ఆ భగవంతుడు ఆ భక్తుని బాధను 
తొలగించును. భగవంతునికి భక్తుల యెడ బేధభావము 
ఉండదు. పక్షపాత ధోరణి అసలే ఉండదు. తరతమ 
బేధమూ ఉండదు. తననాశ్రయించిన భక్తులందరకూ 
భగవంతుడు వశ్యుడే. పాండితీప్రకర్షతో స్తోత్ర పాఠములు 
వల్లించెడి పండితుడైనా, భాషాజ్ఞానము లేక, మూగభక్తినే 
ప్రదర్శించెడి పామరుడైనా భగవంతుని దృష్టిలో సమానమే. 
మానవుని అంతరంగపు భక్తి భావమే ఆయనకు ప్రధానము. 
ఆతని (ప్రార్థనలోని భాషాభావముగాని, వ్యాకరణ దోషము 
గాని ఆయన అనుగ్రహానికి అవరోధములు కానేరవు. 
విశుద్ద మనసుతో, పరిపూర్ణ హృదయార్సణ కావించెడి 
భక్తుడే ఆయన కిష్టుడు. నాటకము యందు పాత్ర 
ధరించిన నటుడు, నాటకము సాగినంతవరకు 
హావభావములను (ప్రదర్శిస్తాడు. నాటకానంతరము, 
ఆతనికి, నాటకమందలి పాత్రకు సంబంధముండదు. అట్టె 
బాహ్యాడంబరాలతో, డంబాచారాలతో, ప్రకటనార్హము భక్తిని 
ప్రదర్శించే భక్తుడు భగవంతుని దృష్టిలో నటుడే. 
దైనందిన నిత్యకృత్య వ్యావహారిక, లౌకిక 
సమస్యలతో సతతము సతమతమయ్యే నేటి సామాన్య 
మానవులు, దైవప్రార్ధన, దైవారాధన, దైవభక్తి సాధ్యము 
కాకున్నవేయని చింతించవలసిన పనిలేదు. దినమంతయు 
సన్మార్గముననే సంచరించు శక్తి నొసంగుమని ప్రార్థిస్తూ, 
అను దినము (ప్రాతఃకాలమున భగవన్నామమును 
స్మరించుట అట్టి వారికి సులభసాధ్యమే కదా! అట్లే ఆ 
దినాంతమున, పరుండుటకు ముందు, ఆ దినమందేదైన 
అపచారములొనరించిన, ఆ దోషమును మన్నింపమని 
వేడుకొనుచూ భోగవన్నామమును' న్మరించుకొనుట 
కష్టసాధ్యము కాదు గదా! భగవంతుడు అల్పసంతోషి 


RL Tw ehh RL 
ను. 


Flan 


నిర్మల హృదయముతో మానవుడొనరించే ఈ స్వల్ప 
ప్రార్దనకే సంతుష్టుడై ముగ్టుడు కాగలడు. ఇంతకు మించి, 
భగవద్భక్తి వేరేమున్నది? భగవంతుడు భక్తవశంకరుడు, 
భక్తాధీనుడు అని (గ్రహించుటకు ఈ భగవన్నామ 
స్మరణయే తారకమం(త్రము, భగవన్నామ స్మరణము, 
సంకీర్తనములన్నవి భగవంతుని సన్నిధికి సోపానములు. 
భక్తులకివే సులభ తచణోపాయములు. 

rf. 

దజి ఐనుతి జిణ 


చెడుపాలు కీడిడు నటులె 
చెడువాంఛవిపత్తుందెచ్చు సేమంబిడున 
ప్పుడు దీనీన పాలవలెన్‌ 

కడునుత్తమ వాంభలిచ్చి) కావవె? దేవీ! 


కడ బుతువు కాలముప్పటి 

గడసరి సొరకాయ భంగి కాయము హేయం 
బడియానలు నుఖమా? నీ 

యడుగుందమ్ము లిడు సుఖమనంతము దేవీ! 


పరహింసా, పరదూషణ, 
పరవిత్తావహరణ, మధుపానద్వూతో 
త్కర దుర్దుననాసక్తుల 
నరులంజేయకుము నీతనయులే దేవీ/ 


ఇనుమును (త్రుప్పుదినుకరణి 

తనదుష్క్రుతి తన్బునేచు తప్పుదు నరునిన్‌ 
తన నత్కృతి తైలాదుల 

నునిచిన యినుము విధిమేలు నొనగును దేవీ! 


నరులం గలరు నురాసురు 

లరయంబర వీడ కోరు నత(డనురుండొ 
పరహితమె నదానెంచెడు 
నరుడే దేవుడగు నిజము నగజా దేవీ! 


“ప్ర ధని 93 


శ్రీవాణీ 


“భగవన్నామస్మరణ కంటే మేలైన మార్గం 
ఇంకొకటి లేదు” 


శ్లో నాను సంక్తీర్తరంయన్వ - నర్వపాన ప్రణాళనం 
(్రణామో దుఃఖ శమనం - తం నమామి హారిం పరం 
ఎవరి పేరును స్మరిస్తే అన్ని పాపాలూ పోతాయో, 
ఎవరికి నమస్కరిస్తే అన్ని దుఃఖాలు నశిస్తాయో, అట్టి 
శ్రీహరికి నమస్కారం. 
'పరను బ్రహ్మ జ్యోతిర్మయం నాను ఉపొస్యం ముముక్షుభిః 
భోగవన్నామం, పరబ్రహ్మ జ్యోతి వంటిది. 
మోక్షాన్ని కోరు ప్రతివాడు భగవన్నామాన్ని స్మరించాలి. 
“జాన మార్గం తునా మతం" మోక్షం, జ్ఞానం వల్ల 
లభిస్తోంది. జ్ఞానం, భగవన్నామస్మరణ వల్ల కలుగుతుంది. 
భగవన్నామ సంకీర్తన చేయువారు జ్ఞానాన్ని కోరరు. భక్తితో 
చేసిన భగవన్నామ సంకీర్తన వల్ల పాపం నశిస్తుంది. తర్వాత 
జ్ఞానం కలుగుతుంది. 


శ్లో! భమాయాలం జలం నహ్హే స్తమసోభాస్క రోదయః: 
శాంతి కలొహ్య మౌఘుస్య నామ సంకీర్తనం వారే॥ 
అగ్ని జలము చేతను, చీకటి సూర్యోదయం 
చేతను, ఎలా హరించుకు పోతాయో ఈ కలియుగంలో 
మనుష్యుని పాపాలు భగవన్నామ సంకీర్తన వల్ల నశింప 
బడుతాయి, 
ల్లో! యత్త్సలం నాస్తి తపసా! నయోగేన సమాధినా! 
తత్సలం లభతే సన్ఫుక్‌! కలౌ కేళన కీర్తనాత్‌1 
తపస్సుచేతను, యోగాభ్యాసం చేతను సమాధి 
చేతను లభించనట్టి ఫలం, కలియుగంలో భగవన్నామ 
స్మరణ వల్ల లభిస్తుంది. 
ధన్వంతరి ప్రభువు ఇలా అన్నాడు 
శ్లో అచ్యుతానంత గోవింద - నామోచ్చారణ భేషబూత్‌! 
నశ్యంతి సకలా రోగా - సత్వం సత్యం వదామ్యనాం॥ 


షే త టన క స ASS RS DE 


పేం8లాాాాాాాలరల ౫ 2 


అచ్యుతా, అనంతా, గోవిందా అను భగవన్నామ 
స్మరణ వల్ల మానవులకు అన్ని రోగాలుపోతాయి. ఇది 
ముమ్మాటికీ సత్యం, సత్యం, సత్యం, 

ఇందుకు ఎన్నో ఉదాహరణలున్నాయి. నమ శకం 
మాత్రం ముఖ్యం, ఎల్లప్పుడు భగవన్నామాన్ని స్మరించడం 
వల్ల, పుట్టుకతో వచ్చు రోగాలు పోతున్నాయి. పుట్టుకతో 
వచ్చు రోగాలను కుదర్భగల భగవన్నామ స్మరణ, తప్పక 
భగవత్‌ సాక్షాత్కారం లభింపచేస్తుంది. 

మానవులకు జీవన్ముక్తి నిచ్చి, మోక్షాన్ని 
ప్రసాదిస్తుంది. సర్వ పాపాలను నశింప చేస్తుంది. సకల 
వాసనలను తుడిచి పెడుతుంది. కర్మత్రయం తగ్గిస్తుంది. 
శ్లో, అవశేనాపీయన్నాను - కీర్తితే సర్వపొతైః । 

వుమానిముచ్యతే సంధ్యః - సింహోత్రస్తెరుగ్రైరిన॥ 

పరధ్యానంగా ఉన్నప్పుడు వేరేదృష్టితో 
భగవన్నామాన్ని స్మరిస్తే వెంటనే సింహాన్ని చూచి పారిపోయే ' 
లేళ్ళలాగా అన్ని పాపాలు నశిస్తాయి, 

మనుష్యుడు నామసంకీర్తన చేసిన వెంటనే అన్ని 
పాపాలనుండి విముక్తుడగుచున్నాడు (అన్ని పాపాలు అంటే 
తెలిసీ తెలియక చేసిన పాపాలు, స్వయంగా చేసిన పాపాలు, 
ఒకరు చెప్పగా చేసిన పాపాలు, అందరికి తెలిసిన పాపాలు 
మొదలైనవి) 

అందువల్ల ఛిన్నవారికీ, “పెద్దవారికీ 
పాపపరిహారానికి భగవన్నామసంకీర్తనే ముఖ్యమైన సాధన, 
నామసంకీర్తన ప్రభావం వర్ణింప శక్యం కానిది. 

భగవన్నామ స్మరణవల్ల సాపాత్ములందరి 
యొక్క పాపాలు నశించిపోతాయి. 

తెలిసిగాని, తెలియకగాని పవిత్ర భగవన్నామాన్ని 
స్మరించినంతనే అగ్ని సమిధులను కాల్చి వేసినట్టుగా 
పాపాలు పోతాయి. ఇది సత్యం, 


- కనుల ఆంజనేయ శర )) 


శ్రీవాణీ 





"Service to Humanity is Service To 
Divinity". “మానవసేవయే మాధవసేవగా భావించి 
దేసినప్పుడు మాధవుణ్ణి మానవునిలోనే చూడగల్లుతాం” 
అంటారు శ్రీ నత్యసాయిబాబావారు. మాధవుని 
చూడాలంటే మొట్టవెుదట మానవునియందున్న 
మానవత్వాన్ని ముందు గుర్తించాలంటారు బాబా. 


బాబావారు సేవకు అత్యధిక ప్రాధాన్యతనిస్తారు. 
అందులో గ్రామసేవకు మిక్కిలి (ప్రాధాన్యతనిస్తారు. “గ్రామ 
సేవ బినా నిర్వాణనహీ” అంటారు బాబా. (గ్రామాలు 
భారతావనికి పట్టుగొమ్మలుగదా! కనుక మొట్టమొదట 
(గ్రామాలను అభివృద్దిపరచాలని బాబా ఆశయం, 
అందుకోసమనే సత్యసాయి సంస్థలవారు ప్రతిమండలంలో 
కనీసం ఒక (గ్రామమునయినా దత్తత తీసుకొని దానిని 
అభివృద్ధి చేస్తుంటారు. 

“సేవకుడు కానివాడు నాయకుడు కాలేడు, 
కింకరుడుకానివాడు శంకరుడు కాలేడు” అని బాబా ఒక 
పర్యాయం చమత్కరించారు. ఇది చమత్కారంకాదు. 
వాస్తవం, యదార్దం. దేశసేవకుడైనవాడు అధికారంలో నికి 
వస్తే నిస్వార్ధ సేవచేస్తాడు అయితే ఈనాడు అధికారమును 
హస్తగతం చేసుకోవాలని అనేక అక్రమ, అనాచార, అవినీతి 
మార్గములను అనుసరిస్తున్నారు. చేయరాని, చేయకూడని 
పనులు చేస్తున్నారు. ఈనాడు పదవిని పొందటానికి ధనం 
(ప్రధానసాధనమైంది. ఎన్నికలరంగంలో పెట్టుబడిపెట్టిన 
సొమ్మును తిరిగి రాబట్టుకోవటానికోసం అనేక అవినీతి 
మార్గములు అనుసరిస్తున్నారు. తత్ఫలితంగా దేశంలో 
అవినీతి  పెచ్చుపెరిగిపోతున్నది. అభ్యుదయ 
కార్య(క్రమాలకు కేటాయించిన సొమ్ములో చాలా భాగం 
అధికారంలోనున్న వ్యక్తుల చేతులలోనికి పోతున్నది, 


ఆశించిన ప్రగతి కనిపించటంలేదు.. దేశంలో ఆర్థిక 
Se amt Org 


నేల — ౩) 


సంక్షోభం ఏర్పడుతున్నది. 


ఈనాడు కొంతమంది పెద్దలు, కొన్ని సంస్థలు 
పేరుప్రతిష్టల కోసం 'సవచేస్తున్నట్టు నటిస్తుంటారు. సేవా 
కార్యక్రమాల కు ఖర్చుపెట్టి సామ్ముకన్నా (ప్రచార 
ఆర్భాటాలకు ఎక్కువ ఖర్చుబేస్తున్నారు. దినిని బాబా 
అంగీకరించరు. ఒక పర్యాయం సేవకు చక్కటి నిర్వచనం 


కొనురగీరి కృష్ణమోహనరావు 


చెప్పారు. “సేవ అనేది ఎవరినీ ఆకర్షించుటకు చేసే Art 
కాదు. మనసేవ Heartనుండి రావాలి. &గ |$ external, 
Heart is Internal. అప్పుడే Self Satisfaction (ఆత్మ 
తృప్తి) ఉంటుంది. చెప్పేది చెయ్యాలి. చేసిందే చెప్పాలి” 
అని అంటారు బాబా. బాబా చాలా Practical Man. 
మాట్లాడే (ప్రతిమాట వెనుక మానవత్వం, (ప్రమతత్వం 
(వతిబింబిన్తుంటుంది. వారి (ప్రతిమాటలో Art 
ఉట్టిపడుతూ ఉంటుంది. ఆ మాటల వెనుక [0౪/6 
తొణికిసలాడుతూ ఉంటుంది. అదివారి Heart నుంచి 
వస్తుందిగాని 105 నుండి కాదు. అదేవారి ప్రత్యేకత. 
బాబా కోరేది 'నిష్కామసేవి. ధనమున్నది గదాయని 
డబ్బిచ్చి సేవాకార్యక్రమాలు జరిపించడానికి అంగీకరించరు 
బాబా. (శ్రమదానం ద్యారా సేవచేయాలంటారు బాబా. 
అందువలననే కె.బి. నుండి పి.జి. వరకు ఉచిత విద్యను 
విద్యార్థులకు యిస్తున్నారు బాబా, సూపర్‌ స్పెషాలిటీ 
హాస్పిటల్‌ను నెలకొలిపి వేలాదిమందికి ఉచితంగా గుండె 
శస్త్రచికిత్సలు చేయిస్తున్నారు బాబా. విద్య, 
వైద్యరంగములలో బాబా చేస్తున్న సేవ (ప్రపంచంలోనే 


మరెవ్వరూ చేయటంలేదు. ఏ ప్రభుత్వమూ చేయటంలేదు. 
hs మమతా 


శ్రీవాణీ 


సీవీ అంటే చాలామంది 'మంచిపని (1006 
Work) అని భావించి చేస్తుంటారు. బాబా దీనిని 
అంగీకరించరు. సేవ అనేది మంచిపని మాత్రమే కాదు, 
దైవము యొక్క పని (068 Work) అని భావించి 
చేయాలంటారు బాబా. ఇటువంటి అత్యున్నతమైన, 
పవిత్రమైన భావనను బాబా తమ భక్తులలో 
కలుగచేస్తున్నారు. దైవకార్యం చేస్తున్నాననే భావన 
మనసులో ఉండినప్తుడు సేవ నిష్కామకర్మగా 
మారుతుంది. 

ఈనాడు జాతీయ నాయకుల జన్మదినాలకు 
గాని, వర్తంతులకుగాని అన్నదానం అని Poor Feeding 
చేన్తున్నాముని చెబుతుంటారు. బాబా దీనిని 
అంగ్నీకరించరు. 'నారాయణసేవ' చేస్తున్నామనే భావనతో 
పేదలకు, బీదలకు, అవిటివారికి అన్నం సెట్టాలంటారు 
బాబా. దీనికి కారణం? ప్రతి జీవిలో భగవంతుడు ఆత్మ 
స్వరూపుడై ఉన్నాడు. ఈ భావన మనలో కలిగినప్పుడు 
మనం చేసే పని పవిత్రమైనదవుతుంది. బాబా ఆశించేది 
సానుభూతితో కూడిన సేవకాదు. నైతిక సానుభూతికన్నా 
అన్ని విధాలా ఉత్తమమైనది ఆధ్యాత్మిక (ప్రేమ. సేవలోని 
ఆధ్యాత్మిక అనుభూతిని, ఆనందమును సేవచేసేవారు, 
సేవను పొందేవారు పంచుకొనినప్పుడు సేవ, యోగంగా 
మారుతుందంటారు బాబా. 


శ్రీ సత్యసాయిబాబావారు సేవ యొక్క 
పవిత్రతను చక్కగా వివరిస్తూ “సంఘసేవే సర్వేశ్వరుని 
సేవగా విశ్శసింపుడు. సమాజమును భగవంతుని 
విశ్చరూపంగా తలంచుడు. పేరు ప్రతిష్టలకు ప్రాకులాడక, 
ద్వేషభావములకు చోటివ్వక, వ్యక్తిత్వమును వెనుకకునెట్టి, 
శక్తిసామర్ద్యముల కొలది సంఘసేవకు కంకణం 
కట్టుడు” అని అంటారు బాబా. ఈ మాటలు సంఘ 
సేవలకు మంచి హెచ్చరిక. ముఖ్యంగా దేశ నాయకులైన 
వారు ఈ మాటలను ఆచరణలో పెడితే, ఆ దేశం 
సస్యశ్యామలమవుతుంది. అయితే ఈనాడు నాయకులు 


సు '908. 


-ఆాా-- 


పదవి'కి యిచ్చిన ప్రాధాన్యత “సేవకు యివ్వటంలేదు. 
అందువలననే దేశం అనేక యిక్కట్టకు గురిఅవుతున్నది. 

“సేవ చేయటంలో కార్యదీక్ష, నిర్మల ప్రేమ, 
నిరాడంబరత్వం, అహంకార రాహత్యం” ఉండాలంటారు 
బాబా. ఈ నాలుగు సంఘసేవకులు ముఖ్యంగా 
అలవరుచుకోవలసిన సద్గుణాలు. సేవలో ఎంతో 
నిగూఢమైన అర్హం ఇమిడి ఉన్నది,” సేవ జీవితమును 
ఆనందమును, రుచిని కలిగించే లవణం వంటిది. సేవలో 
ఉన్నది పవిత్రత, సేవ ద్వారా (పేమ అనుభూతిలోనికి 
వస్తుంది. హృదయం విశాలమవుతుంది. సేవ ద్యారా 
భగవంతుని మెప్పును కూడా పొందవచ్చును. నేసి 
లక్ష్మీదేవి తరించింది. సేవకునిగా, నమ్మినబంటుగా 
హనుమంతుడు ప్రశంసలనందుకున్నాడు. సేవను గురించి 
ఉపన్యాసం చెప్పడంకంటే సేవచేసి చూపించడంలోనే ఉన్నది 
గొప్పతనం" అంటారు బాబా. 

విద్య, వైద్య, సేవారంగములలో శ్రీ సత్యసాయి 
బాబావారు చేస్తున్న కృషి ఎనలేనిది, కనుక వారిని 
ఆదర్శంగా గైకొని మన జీవితాలను సార్దకం చేసుకుందాం. 


శీనాణీ జీవిత సభ్యులు 








Sri KALAPATAPU SITA RAMA RAO, 
Advocate 
MACHILIPATNAM 


శ్రీవాణీ 















ia 

స 0 
| ళ్ళ 
ఫీ ఇ h 
| BS 
/ a 0 
: BA 
> ON) 
> షే [1 
| 4 
¥ | 
గ 0 
Ww = క్ట 
ie - 3 
ge ' మీకు పుట్టపర్తి యందు ప్లాట్లు ఇండ్ల స్థలాలు కావలసినవారు, అమ్మదలచినవారు స్ట్‌ 
ge ఈ క్రింది అద్రసుకు సంప్రదించవలెననిి కోరడమైనది. క్ల 
x [న గ్ర స! 
ర్త [| 1. నూపర్‌ స్పెషాలిటి హోస్టిటల్‌ ఎదురుగా గల వ్లాట్లు. 2 
oe 12 గోకులం పోస్టాఫీన్‌ ఎదురుగా గల ప్లాట్లు కక్ష 
నా ౩. 3.2.0. ఆఫీను ఎదురుగా గల ప్లాట్లు. న 
న ్న 4, బీడువల్లికి పోవు బన్గు రోడ్డుకు గల వ్లాట్టు. a కశ 
MR క్ష్‌ 


5. అపార్ట్‌మెంట్స్‌ కావలసినవారు, ప 
mG ప 
న క్‌ [| 6 ప్రశాంతి నిలయము దగ్గరలో గల వ్లాట్ట్లు. ప గ 
YR A న ఈఈ (6 5... స్త 


త్రీతిణెలా 10వ తదీన దానవ నివాస్‌ నందు డ్రా తీయబడుడు, i 


rE సలా నా 
(గ) (ఫస? ఖ్‌ 





hy 
గ కొత్తగా ప్రవేశపెట్టిన స్మీములో చేరండి 20X40 రెండు సెంట్లకు కు 
ఉక నెలకు రు. 600-00. 36 నెలలు. “మారుతీ కారు బంపర్‌ శ్రా” కస్ట 
స్త ఇట్లు స్ట 
సై శ్రీ సాయి హరి రియల్‌ ఎస్టేట్స్‌ Er 
0 ©. © 3 
it RAN 
ys ప్ర పి, సిద్దయ్య శెట్టీ సం 
a |e క పపం hed న్‌ 
గ అట అట = =, mY (| 
స ఆర్యవైశ్య నంఘము వైన్‌ ప్రెసిడెంట్‌ స! 
సై / లో faba లో గ 
¥ ఆర్భనైశ్య సత్రుం ప్రుంట్‌ రూమ్‌, పుట్టపర్తి, 4 
స్థా! 
pas | My RAM VAM hdd [51 | ట్ర | bh (7 Mr TE ai : Yih Mh 2 11 శ Pee | { 
లయ ఉల పల పలల అలల అలల ఇల ఇల ల అల ఇల పలల ఫల లయల అలల 





4 


గో 


నుహిలావాణి 
న్న 


సం(ప్రదాయమైనా, సంస్కారమయినా ఏ జాతి 
తీరుతెన్నులు ఆజాతివే. సంస్కారమనేది పవిత్రమయిన 
గంగానది వంటిది. ఆ నదిలో ఎన్ని కల్మషాలు వచ్చిచేరినా 
దాని పవిత్రత దెబ్బతినకుండా ఏవిధంగా నిరంతరం 
(ప్రవహిస్తూనే ఉంటుందో, అదే విధంగా ఎన్నో విదేశీ 
దాడులకు గురియెనా ఈ దేశ సంస్కృతీ సంప్రదాయాలు 
మా(త్రం విచ్చిన్నం కాలేదు. ఈ సంస్కృతీ సంప్రదాయ 
పరిరక్షణలో అనాది కాలం నుండి అందెవేసిన చెయ్యి స్తీ 
జాతిదే. పురుషుడు అతని యొక్క వృత్తివ్యాపారములు, 
వ్యవహారముల వల్ల మన సంప్రదాయ పద్దతులను 
అనుసరించలేకపోవచ్చు. కానీ (స్తీ అలాకాదు. పురాణ 
కాలం నుండి స్తీ పురుషునికి అర్జాంగి అన్న పేరును సార్హకం 
చేసుకుంటూనే ఉన్నది. శివునిలో సగభాగంగా ఉన్నది 
పార్వతి. విష్ణుమూర్తి వక్షస్థలంలో ఉన్నది లక్ష్మి, (బ్రహ్మ 
నాలుకపై ఉన్నది సరస్వతి. స్త్రీ ప్రకృతి, చైతన్య స్వరూపిణి. 
తనదైన ప్రత్యేకత ఆమెకెప్పడూ ఉన్నది. పతితో 
సమానంగా తపమాచరించి త్రిమూర్తులకు మాతృమూర్తి 
అయినది అనసూయ, మహా తపసంపన్న మహారాజు 
కూతురు, సకల కళాకోవిదురాలు, సౌందర్యవతి, అగస్త్యుని 
భార్య లోపాముద్ర. సత్యభామ శ్రీ కృష్ణునితో పాటు 
యుద్దరంగానికి వెళ్ళిన సంగతి అందరికీ తెలిసిందే. 
తరువాత కాలంలో గార్గి మైత్రేయి, కాత్యాయిని లాంటి 
వారు పతిసేవ, తపస్సులేకాక, సభల్లో వాదోపవాదాలు కూడా 
జరిపేవారు. వారేకాక కాలంతో కొంచెం ముందడుగువేస్తే 
రుద్రమదేవి, రూన్పీరాణి లాంటి వీరవనితలు, మొల్ల 
వంటి కవయిత్రులు, నరోజినీనాయుడువంటి 
రాజకీయవేత్తలు ఎందరో ఉన్నారు, అందరినీ గురించి 
(వ్రాయాలంటే ఒక (గంధం తయారవుతుంది. సైవారి 
నుండి ఈనాటి (న్రీల వరకు అందరూ మన 
నత్‌నం్యవ్రదాయములను, నంస్కృతినీ పాటిన్తూ 
ఇంటాబయటా కూడా, ఇటు కుటుంబానికీ, అటు దేశానికీ 
వన్ని తెచ్చినవారే. కాలానుగుణంగా ఇప్పటి (స్త్రీలు కూడా 








సంస్పతి - సంస్మారం 


అన్ని రంగాలలోనూ ముందంజవేస్తూ ఇంటా బయటా 
కూడా అన్ని పనులూ నిర్వహంచుకుంటున్నారు. అది 
గర్వకారణమే. కాని కొందరుమా(త్రం పాశ్చాత్య దేశాల 
వ్యామోహంలోపడి హక్కులు కోసం పోరాడి అలసి 
పోతున్నారు. తనకూ, తనవారికీ కూడా సుఖ శాంతులు 


లేకుండా చేసుకుంటున్నారు. ఇది సరైన పద్దతి కాదు. 
ఇంటాబయటా కూడా ఓర్పుతో, నేర్పుతో సరిదిద్దుకొని 
పోగలిగినప్పుడే మన పూర్వపు ఖ్యాతిని నిలబెట్ట 
గలుగుతాము. అప్పుడే భారత (స్ర్తీకి ఒక ప్రత్యేకత 
ఉంటుంది. ఆ విధంగా ఉండాలని ఈనాటి యువతు 
లందరూ కంకణం కట్టుకున్నవేళ, మన భరతమాత ఎంతో 
గర్విస్తుంది. ఏ కుటుంబాన్నయినా చెడగొట్టేదీ ఆడదే, | 
బాగుచేసేదీ ఆడదే. ఆ సంగతి (ప్రతి ఒక్కరూ | 


గుర్తుంచుకొని నడుచుకుంటే గృహమే కదా స్వర్గసీమ ! | 


అన్న మాట బుజువవుతుంది. ళ్‌ 


శ్రువాణీ జీవిత సభ్యులు 













a) జ ee in EF: pan, aie 
aa aud btwn iou leit daw wuadtittadaaset బముయటమమత 
Sri R.V. RAMANA, B.A., 
Smt. M.D. INDIRA 
ANANTAPURAM. 






మే '౨8 శ్రీనాజీ 





ఆంధ్రయోగులు (ప్రధమ భాగం) 


రచయిత : డా॥ టి. రానురాజు 
(నేషనల్‌ రీసర్ట్‌ ప్రొఫెసర్‌) 
1/8 డెమ్మీ, 414 పేజీలు, వెల : రూ. 100-00 
సోల్‌ డిస్టిబ్యూటర్స్‌ : 
నవోదయ బుక్‌ హౌస్‌, 3-3-865, ఆర్వ సమాజం 
ఎదురు వీధి, కాచిగూడ, హైదరాబాద్‌ - 27. 


ఇది వేదభూమి, కర్మభూమి, యోగభూమి. 
ఎందరో ముహోనుభావుల కు జన్మయిచ్చింది ఈ 
| భరతమాత. సాధు సంతులు, సిద్దులు, భక్తులు, జ్ఞానులు, 
ఇంకా ఎందరో..... ఈ పుణ్యభూమిలో పుట్టారు. యావత్‌ 
ప్రపంచానికి _ధర్మబోధగావించారు. తరింపచేశారు. 
మహనీయులు, మహాయోగుల పాదధూళి చేత ఆంధ్రావని 
పవిత్రమైనది. అట్టి మహా పురుషుల సంక్షిప్త జీవిత 
సంగ్రహమే ఈ 'ఆంధ్రయోగులు' (గంధం. 

ఈ (గంధమును ఆంధ్రులకు పరిచయం 
చేయటానికి ఈ (గ్రంధ రచయిత డా॥ బి. రామరాజుగారి 
కృషి ప్రశంసనీయం. ఈ (గ్రంధంలో 50 మంది యోగుల 
చరిత్ర యివ్వబడింది. ఇంతమంది మహనీయులు, 
మహాయోగుల చరిత్ర ఒకచోట చేర్చి పాఠకులకు 
అందించటం అంతతేలికైన విషయం కాదు. ఈ 
మహాప్రయత్నంలో వారు చేసిన (శ్రమ వర్షనాతీతం. 
భగవాన్‌ సత్యసాయిబాబావారి దివ్యాశీస్సులు ఈ 
రచయితకు నిండుగా, దండిగా ఉండటం వలననే వారు 
చేసిన కృషి ఫలించిందని నా నమ్మకం. ఇది యదార్హం 
కూడాను. కృషి ఉంటే కృప ఉంటుంది. ఈ రచయిత 
కృషికి దైవకృపతోడు కావటంవలన ఈ (గ్రంధం 
ఆం(ధ్రులకు అందించబడింది. ఈ (గ్రంధం ప్రతి ఒక్కరూ 
విధిగా చదవాలి. చదివి అవగాహన చేసికోవాలి, 
మహాయోగుల ప్రవచనాలను ఆచరణలో పెట్టాలి. ప్రతి 


గృహంలో, ప్రతి విద్యాలయంలో, (ప్రతి (గ్రంధాలయంలో ' 


ఉండదగ్గ ఉత్తమ (గ్రంధం ఇది. స్వంతం చేసుకోండి ! 
యోగుల అను[గ్రహమునకు పాతులుకండి !' 


నమీక్షకులు - సాయంపియు 


పురాణ పరిచయము 


రచన : జానీనుద్ది రానుకృష్ణ 

(రీడర్‌, వ్యాకరణ విభాగ్‌ అధ్యక్షులు) 

సంస్కృత విద్యా పీఠము, తిరుపతి 

1/8 డెమ్మీ, 152 పేజీలు, వెల రూ. :100-00 

ప్రతులకు : 

శ్రీమతి జె లిలావతి, 
సద్గురు నిలయం 

1097/ ఎ. ఎన్‌. జి. ఓ. కాలనీ 


కె, టి. రోడ్‌, తిరుపతి - 517 507 





















ఈ (గ్రంధములో అష్టాదశ పురాణములను 
గురించి సంక్షిప్తంగా పరిచయం చేయబడింది. ఈ చిన్ని 
(గ్రంధమును తీర్చిదిద్దటంలో రచయిత చూపిన చాతుర్యం, 
శక్తి సామర్ర్యములు ఎంతటివో ఈ (గ్రంథం చదివినవారికే 
తెలుస్తుంది. ఈ చిన్ని [గ్రంధం చదువుతే అష్టాదశ 
పురాణములను గురించి సామాన్యునికి కూడా ఒక 
అవగాహన ఏర్పడుతుంది. అవగాహన కలగటమేగాక 
పురాణపఠనాసక్తీని కూడా పెంచుతుంది. ఈ చిన్ని 
(గ్రంధంలో పురాణ కథలతోపాటు, (ప్రతి ఒక్కరూ 
గుర్తుపెట్టుకోదగ్గ కంఠస్తం చేయదగ్గ శ్లోకాలు, వాటి వివరణ 
యివ్వడం రచయిత ప్రత్యేకత. (గ్రంధ రచన సరళంగా, 
చదువరుల్ని ఆకట్టుకునేలా ఉండటం రచయిత (ప్రత్యేకత. 
ప్రతి ఒక్కరూ చదువవలసిన (గ్రంథం. ప్రతి 
విద్యాలయంలో, [గ్రంధాలయం స్వంతం చేసుకోదగ్గ ఉత్తమ 
(గంధం ఈ “పురాణ పరిచయము”. 


నమీక్షకులు - భరద్వాణ్‌ 





చందాలను రెన్యూల్‌ చేయండి/ 
కొత్త చందాదారులను చేర్పిధచండి !! 


ల నత న 


[క్ట శ్రీ రామరక్షాస్తోత్ర, హనుమాన్‌ చాలీసా, అదిత్య హృదయస్తోత్ర సహిత 
శీ లలితా విష్ణు సహథదైనామ స్తోత రత్వాలు 


_ సైజు: 1/8 డెమ్మీ బహువర్ల ముఖ చిత్రం, పుటలు : 104 
పెద్ద టైప్‌లో ఆఫ్‌సెట్‌ ముద్రణ, వెల : రూ. 15-00 
సంపాదకుడు : వ్రీరాణసండా రాధాకృష్ణమల౮ార్రి 
నమీక్షకులు : శ్రీ తులసి సూర్యకృష్ణారావు - హైదరాబాద్‌ 
వృద్దులను దృష్టిలో పెట్టుకుని రాజమండ్రి 
భాగవతమందిరం వారు అనేక ఆర్ష (గ్రంధరత్నాలను 
పెద్దటైప్‌లో (ప్రచురిస్తున్నారు. అందులో శ్రీ లలితా విష్ణు 
సహ(స్రనామస్తోత్రాలు అన్న పుస్తకరత్నం ఒకటి. 
ఇందులో 1. శ్రీ లలితాష్టోత్తర శతనామ స్తోత్రం, 
2. శ్రీ లలితా సహ(స్రనామస్తోత్రమ్‌, 3. శ్రీ విష్ణు 
సహ(స్రనామస్తోత్రమ్‌, 4. శ్రీ లక్ష్యష్టోత్తర శతనామస్తోత్రమ్‌, 
5, అష్టలక్ష్మీ స్తోత్రమ్‌, 6. ఆర్జునకృతదుర్గాస్తుతి, 
7. శ్రీ దేవీ ఖడ్గమాలా స్తోత్రమ్‌, 8. మహిషాసుర మర్దినీ 
సోతమ్‌, 9, నవరత్నమాలికా స్తోత్రమ్‌, 10. హనుమాన్‌ 
"చాలీసా, 11 ఆదిత్య హృదయం, 12. శ్రీ లలితా 
త్రిశతీస్తోత్రమ్‌, 13. శ్రీ రామరక్షాస్తోత్రమ్‌, 14. శ్రీ 
వెంకటేశ్చర సుప్రభాతమ్‌. 
సర్వుల పూజాపీఠాలలో శాశ్వతంగా ఉండవలసిన 
పుస్తకరత్నం యిది. ఇందులో సర్వులూ ఏదో ఒక 
స్తోత్రరత్నాన్ని పారాయణ చేసుకుంటారు. తల్లిదండ్రులూ, 
గురువులూ అయినవారు తమ బిడ్డలకూ, శిష్యులకూ 
విధిగా కానుకగా సమర్పించదగిన పుస్తకరత్నం యిది. 


ళా & 


(ఖీ లలితా విష్ణు శివ స్తోత్ర రత్తాలు 


సైజు : 1/8 డెమ్మీ ఆఫ్‌సెట్‌ ముద్రణ 
బహువర్ల ముఖ చిత్రం, బైండ్‌ ప్రతిపుటలు : 104 
వెల :రూ. 50-00 వి.పి. పద్దతిలేదు. 
సమీక్షకులు : డౌ॥ శ్రీమతి ఎన్‌. జగదీశ్వరీ, కాకినాడ 
వయోవృద్ధులు సయితం అత్యంత సుగమంగా' 
పారాయణ చేసుకోగలగాలన్న విశాల దృష్టితో సంపాదకులు 


గన er 


శ్రీ పురాణపండ రాధాకృష్ణమూర్తి అత్యధిక వ్యయ 
ప్రయాసలకోర్చి సర్వాంగ సుందరంగా శ్రీ రాజరాజేశ్వరీ 
పరమేశ్చరి యొక్క సుందర బహువర్ల ముఖచిత్రంతోనూ, 
శ్రీ చక్రరాజం యొక్క బహువర్ల సుందర పృష్టచిత్రం 
తోనూ “నభూతో నభవిష్యతి” అన్నట్టు ఈ పారాయణ 
(గ్రంధాన్ని విడుదల చేశారు. (ప్రకాశకులకు విశ్యవ్యాప్తంగా 
గల ఆంధ్ర ఆస్తికులందరూ బుణపడి ఉన్నారనడంలో 
సందేహంలేదు. 


సుమారు 104 పుటలలో వెలువడిన ఈ 
(గ్రంధరత్నంలో 36 పాయింట్‌ పెద్దటైప్‌లో (1) శ్రీ లలితా 
సహస్రనామ స్తోత్రమ్‌, (2) శ్రీ లలితాస్థోత్తర శతనామ 
స్తోత్రమ్‌, (3) శ్రీ లలితా త్రిశతీ స్తోత్రమ్‌, (4) అష్టలక్ష్మీ 
స్తోత్రమ్‌, (5) అర్జునకృత దుర్గాస్తుతి, (6) శ్రీ దేవీ ఖడ్గమాలా 
స్తోత్రరత్నమ్‌, (7) మహిషాసురమర్దినీ స్తోత్రమ్‌, (8) 
నవరత్నమాలికా స్తోత్రమ్‌, (9) ఆదిత్య హృదయమ్‌, (10) 
శ్రీ వెంకటేశ్వర సుప్రభాతమ్‌, (11) శ్రీరామరక్షా సోత్రమ్‌, 
(12 హనుమాన్‌ చాలీసా, (13) మారుతి స్తోత్రమ్‌, (14) 
హనుమత్‌ బడబానల స్తోత్రమ్‌, (15) హనుమత్‌ సూక్తమ్‌, 
(16) కనకధారా స్తోత్రమ్‌, (17) వచనంలో నారాయణ 
కవచము, (18) అమోఘ మ శివకవచమ్‌, (19) 
మంగళహారతులు = పొందుపరచబడ్డాయి. 


ఈ పుస్తకరత్న ప్రచుణకు రూ. 5000-00లు 
విరాళం అందజేసిన అమెరికా - వాటర్‌లూ సిటీ వాస్తవ్యులు, 
ఆంధ్రులు - శ్రీమతి కె. రూపారెడ్డి, డాక్టర్‌ శ్రీ కె. సురేష్‌రెడ్డి 
దంపతులకు శ్రీ రాధాకృష్ణమూర్తిగారు కృతజ్ఞతలూ, 
మంగళాశీస్సులూ అందజేశారు. ముఖ్యంగా దేవాదాయ 
శాఖవారు ఇట్టి ప్రచురణలకు అత్యధిక సంఖ్యలో ఆర్డర్స్‌ 
యిచ్చీ, శ్రీమంతులైన ఉదారులు భూరివిరాళాలను 
అందించీ ప్రకాశకులను ప్రోత్సహించడం ఎంతైనా 
అవసరము. 


/ (ప్రతులకు : శా 
పురాణనండ రాధాక్త ప్లనమూర్తి 
గోదావరి రైల్వే స్టేషన్‌ దగ్గర, సూర్యాహోటల్‌ (ప్రక్కన, 
రాజమండ్రి - 4. 





సే "౨8 


ఆాంాంంంయాలాలాలాాహటా 








రజా యయా ఆదా మూ ౧ యో 


4 
ట్‌] ( 
| 


EEE ITI 


శ్రీశివిసాయి అకామిడేష్‌న్‌ 


మొదటి రెండవ అంతస్తులో, కుమార్‌ విలాస్‌ హోటల్‌కాంప్లెక్సు పైన, | 
గోపురం ప్రక్కన, తై )మ్టుతుత్తై - 515 134 





aia ప్రశాంతి నిలయం 55. హోస్టిటల్‌, M.R.0. ఆఫీన్‌, " bi 

గోకులం దర్గరలో గల ఫ్లాట్ట్‌ అపార్టుమెంట్ట్‌ ఫారం లాండ్జ్‌ అమ్మకము శే. 

a నురియు కొనుగోలుకు నంప్రదించండి. J 

bl ఒక్కసారి రూ. 10,116/- లు చెల్లించిన 10 నంవత్సరముల వరకు వ్రతి శ్లో! 

3 సంవత్సరమునకు 60 రోజుల వంతున డోర్‌ నెం. 324, కుమార్‌ విలాన్‌ పై రెండు అంతస్తులు, ష్ణ 

Sl, గోఫురంగేటు ప్రక్కన, గోఫురంరోడ్‌ వధ ఉచిత వసతి సౌకర్యము లభించగలదు. ష్ణ 
శ 


మ సో 


rm TEM లు 1 "3 

Ear Rey Eine 

A. ib hin Te Ro lh 8 
“dunt Fe 


1 
ih గ. గ్‌ 
/ wn 
hat ihe o Hr ait tl 
nh We ing 
Wiis ih Ari Uy ty 
RY AC 
(| 
సం 
న. 
[0 


we 


శివసాయి అరామిడేష్‌న్స్‌ క్ల వాయిదా వద్ధతిలో ప్లాట్లు మరియు 
_ ప్రారంభించబడినది. . అపార్ట్‌మెంట్సుకూడా లభించును... 





నై ... ప్రొప్రయటర్స్‌: 3 
స్థల 


న్‌. ధుంధి యుగంధర్‌, చుండూరి నెంకటే స). 
il గంధి యుగంధం, చుండూరి వెంకటశ్వరరౌన్టు 3 4 


| 
విడివడిన డివి ిషడష వడిన డషోడిషడిషడషడివడవడివడషోడివడివోడ Slee షేడవడవిడవిడ 


Coy (శ Q 


నీ క్‌ గ్గ 12 ్ట (0 
0 (టీ [| [| శ (1 స! 0 


